యక్ష గెానములు 
(తంజావూరు) 
సంపుటము ౨ 
పరిష్కర్త 
వి ద్వా న్‌ 
గంటి జోగిసోమయాజి, ఎం. ఎ, ఎల్‌. టి., 
(పొఫెసరు, ఆం ధవిశ్వకళాపరిషణ్తు. 





ఆంధ్ర విశ్వకళా పరిషత్తుచే (పచురితము 





కాకినాడ ఏ జార్జి పెస్పునందు 
(శీ పట్టమట్ట శేవగిరిరావుగారిచే ముదితము 


Rs. 2-8-0] 1956 [ వెల రు 2-60 


గంథము 


విజయ రాఫఘన 
చంది) కావిసోరము Fae 


విజయ'రాఘన 
కల్యాణము... 


తంజూపు 'రాన్న దాన 
నుహోానాటకము___ 


కామురుసు నెంకటపజి 
సోమయాజి 


కోనేటి దీక్షితచం[ చుడు ప 


పురుపోత మదీ క్రి తుండు 


పుట 


191 


ఉపహాోదాతము 
రాం 


MMs 

"మొదటి. నంవుటమున నాలుగు యశక్షగానములూ 
ముది/0పయడ్‌నవి. ఇందు మూండుయక్షగానములు చేర్చంబడి 
చవి. ఆనాల్దును విజయరాఘనునిచేతను, అతని కుమారుడు 
యున్నా రుదేనునిచేతను వా్రాయంబడినవి. ఇందలి మూడును 
ఆతనసికాలమందలి కవులచే రచింపంబడినవి, 


ఈ యక్ష గానములలో ఆనాంటిభాపావిషయికము-లైెన 
జొన్ని విశేషములు గోచరించును, విజయళాఖఘవనాయని ఆస్థాన 
మున కన్నడము, అరవముకూడ వ్వవహారములో నుండియుండి 
నవి అరవముమాట్లాడు కణకవిళ్ళలు, కన్నడబేశమునుండి 
నచ్చిన బాహా నృ౯ములం తమ భాషలో మాట్లాడుచుండిన పసం 
గములిందుం గన్పించుచుండును. ఆయాభాపలు, నాంటి వ్యాన 
హోరికములైన పలుకుబడులతో గూడియుండును. అవి యధా 
తధముగా ముది)ంపంబడినవి, 

తెనుగస విషయమునను ఆనాటి వివిధవర్లములయొక్క- 
న్యానహోరిక భావ అరై పాందుపరుపంబడినది. - 

ఈ యక గానముల శుద్ద పతులు తయారు చేయుటలోను, 
సంస్క-ర ణమునందును, ఈపనిలో సహాయుడుగా నియమింపంబడి 
మిక్కిలిగా ఉపకరించుచున్న చిరంజీవి కొమ శ్రనమంచి జోగయ్య 
శర్శను 'వేర్కొనక తప్పదు, 


విద్వాన్‌ హోనుయా జి. 


విజయరాఘవ చంది కావిహార ము 
& సో ధ్ధా త ము 
ఇ అకాక్టీశ్రా. 


విజయ రాఘవుని పట్టంపుంగవియగు కామరుసు వేంకట 
పతిసోమయాజి పృభువున కంకితముగాౌ నీయక్షగానమును రచిం 
చినాండు. గ్రంథారంభమునంజేయంబడిన వారములో విజయ 
రాఘవుని *₹ 'ర్యసావాసాది గుణములభివర్లి ంపంబడినవి, 


చోళ"దేశవర్ల నము, తంజాపురీవర్ల నము లొనర్చి నాయ 
కుండగు విజయరాఘవునిం గవి “విక)మా ర్కా-పరావతారుండు 
మావిజయ రాఘవుిడని పొగడినాండు, 


విజయరాభఘవుడు ఒకనాంటిశేయి _పాదచారొయై 
శొందజునారీరత్న ంబులు గొలువ నిజరాజభానిలో సానికూంతుల 
వీధికివచ్చుట, ఆతనింజూడంగోరి పౌరకాంతలు మేడలపై చారులు 
చీరియుండుట్క, వారాతని కందరరూపముగాంచి 'మోహిాంచి 
యతని గవయవలెననీ తనులోం జామువ్విళులూరుట, విజయ 
రాఘవుడు 'వెన్నెలవిహారము వాలించి తననగరుచేరుట, అంత 
నొకమిటారి యాతసియందలి మోహాోతికయమును సెరింపం 


li 
జాలక చందశాలం జేరి విజయరాఘవుని రూపంబు వాత్తించి 
యున్న చ తేపటంబుగాంచి విరహమభినయించుట, ఇందు కందర్శ 
మందానిలముల నువాలంభనము సేయుట్క చెలిక వెదయుగు 
చకొోోరిక యా మెయొద్దకువచ్చి విరహకారణమడుగుట, పిజయ 
'రాఘవునిపైం దనకుం గలిగిన మోవాము నామెవివరించుట్క 
“పదియారు'వేలకామినులనేలు నా విజయరాఫవుండు నిన్ను 
వేమించునలంటోయని యాచెలికక్మౌ కనకాంగిని మందలించుట 
కనకాంగి తనకొకనాండు విజయుండు కలలోలోనుపించి “భామా 
లలామ్కి, నాండునేను విజయుండను సీవూర్వళశివి, ఆనాండు 
సీఫోరికను నిరాకరించితిని. కలియుగమున నన్ను గలీయంగలవని 
కులిశధకుండు నీకు వరమిచ్చినాండు. కలియుగమున విజయ 
“రాఘవ వామము ళో విజయు6 డవతరించి చోళమండలము'నేల6 
గండు. నాంటి పట్టపు దేవి ననుగూడి చంపక వన్మీయయ్యు. సీవ్ర 
ననుగోరి యీతంజనగరనమున కనకాంగి నై జన్మించికివి. కావున 
నిను బొట్టుగట్టి చేపట్టి యెలనున్నా (డి ననిపల్మి_ చతురంత 
యాన మెక్కించి నను దోడుకొని తన నగరికి వచ్చినట్లు తెల్పి 
యాకల నిక్క-వుగునట్లు సేయుమని మొక్కి- పలుకోటయు; 
వారికునవ్సకును వనమున విహరించుటయు, వులయానిలాదుల€ 
జొక్కి- పరవశయయున్న యాలీలావతి నూరడించి విజయ 
రాఘవ పాలికింోయి యాతని చెసిన దోడి కెచ్చెదనని చకో 
రిక పల్కు-టయ్సు, కనకాంగి కమ్మలిఖంచి యామెను విజయ 


Ill 
రాఘన్రనిపాలికిం బంప్రటయు, దారిలో శుభశకునములగుటయుల 
లీలావతి విరహము, ఎజుకత యెజుక చెప్పుట, చకోరిక కమ్ము 
(7కొని విజయరాఘనుని కర్పించి 
*అలచందికా విహారాప దేశమున 
శగేరికివచ్చి మాకీరసల్లావ 
సీశేయి రతిరాజ్య 'మేలింపవయ్యం” 


అని యడుగుటయు, విజయ రాఘవుడు ముద్దుటుంగరమొసంగు 
టయు, నాతడు చంది) కానమయమున లీలావతియున్న 'కేరికి 
వచ్చుటయు, భూసురపుంగన్రులు మంగళొశాసన  క్లోకంబులు 
చదివి వివావాముగావించుటయు వర్ణింపబడినది, 


ఈ గంధమునందలి విశేషము చోళదేశవర్ణ నము, 
ఆనాటికి చోళదేశము తృణకాష్థ జలసమృద్దమై, అగహోరచేవ 
కుల సంయుక మై యొట్లలరారినదో కవి మన కన్నులకు. గట్ట 
నట్లు చక్కగ నిరూపించి సాడు. 


తాను వివయరాఘవపట్టంవుం గవినని కపిచెపు 

టె 
శొన్నాండు. ఈనాటకములోని కథావిధానము కేవల విజయ 
'రాఘవునియొక్క-పీ్రితిని నంపాదించుటకొజ కే కల్పింపంబడిన 
చనుట నష్టము, విజయరాఫునవుని శృంగారలిలలను వస్రించునట్టి 
యితర యక్షగానములు నీరీతినేయున్నవి. కథ, వర్లనము, 


కళా 

రసము, సన్ని వేశములతీరు నన్నియు నొకదానినొకటి పోలి 
యున్న వే, అనాంటి యభికుచులు, 'రాజాస్థానమునందలి జీప్‌ 
తము మున్నగునవి వీనినిబట్టి స్పష్టముగా నూహీంపవచ్చును, 

ఇందు *ఆసమయంబున లీలావతీ విజయ రాఘన్రలు 
మంగళంబుపాడుచు నటియించిరట  యొటువలిను, మన్నారు: 
చేవికి మంగళం” అని యొక వాక్యము గలదు, ఇది రంగమున. 
'సెట్లుస/దర్శింపంబడునో ఉోహ్యము. 

ఈగ్ళంథరచనాకాలము కీ). క 1688.78 నడుమన 
యుండవలయును. 


విజయరాఘవ క ల్యాణము 


ఉపోదా తము, 
యై 





ఏజయరాఘనుని యాస్థానకవ్రులలో నొకండగు కోనేటి 
చీక్షితదందుండు వతద్దంథకర్మ * ఈతడు తన్నుగూర్శి 
అ రామానుజాచార్యత నయాగ/గణ్భుండ” నని చెప్పుళొనుటచే 
వెప్టవుంజేగాని సార్తుండు కాడని తో చుచున్న ది. ఇ్రంతియ 
గాక యితండు కపకురాజశతక తు (శ్రీని వానేశిక ప్రతిస్టాపి 
వోపాధ్యాయవైభన ధుర్యుండు”నై యున్నాండుం 

ఇతడు “(శ్రీమదాానూయణోప దేశ సంతుష్టాంతరంగ 
శనుజయరాఘవభూపాల కృపాపాంగ పీక్షణానుక్షణపా) ప్తసారా 
౫గ)వహోర తారహారచిరత్న రత్నకంకణోదార 'తారానురూప 
ముకాకలాప హృద్యతర బీరుదవాద్య సానావావానాది సమాన 
నీయ, శాళ్వలెశ్వర్యధుర్యుండ” నని చెప్పుకొనెను. తనగుంథ 
మును మజబోనాటకమని “పేర్కొ నెను. ఇందలి రాజవినావామూ 
సౌమ్య నామసంవత్సర G త్రరాయణ చెళశాఖమాస శుక్ష పక్ష 
మందు జరిగినట్లువా)సెను. ఇది కీ.శ. 1669 వ సం॥రం 
వపిల్‌ 21 వ తేది మొదలు మే 7 వ శేదిలోగా నుండు దిన 
ములకు సరిపడుచున్నది. అనంగా హేమాబ్దనాయి'కా స్వయం 
వరములోచెప్పిన కాలమునకు ఒక మానముతరువాతం 


Hu 


ఇందలికథ:- తంజాఫురవర్గనము, విజయ రాఘవు(డూ 
(క్రీ రామసౌధమున గొలువుండుట్క, జవ్వనుల నంగీతము, పద 
శీలిక, అన్న గారులువచ్చుట, చెంచులునచ్చి ఆటవ్‌కవస్తువులు' 
కాన్క-లువెట్టి విన్న పముసేయుట. ఇందు చెంచులవన్షనము, 
వారి'వేషములు, వారిభాప, స్వభావో క్తి శోనున్న ది. తరువాత 
గొన్లలు వత్తురు. *మిరునచ్చిన కార్య'మేవిం” యని నాయని 
వానుకోరలా 'వేటకొజుకు రమ్మని పార్టింతురు. రాజమార్గం 
బుననుండి 'వేటటకుబయలుబేరుట, రాజునుజూచి పౌరకాంతలు' 
శృంగారము నటించుట, వనవ,ర్గనము, 'వేటవర్షనము, చెంచుల: 
పాటలు, పంబవాండువచ్చి ధర్మరాజునకు శివము రవ్పించుట, 
ఇాకలిమల్లుగాని గాడిద యేడంబోయినదని యితని నడుగుట, 
విజయరాఘనవుండు సంపంగితోంటలో విహరించుట, ఆవనము 
నకు మదనమంజరియను 'రాజవుతి) వాహ్వాళివచ్చుట, చెలిక క్రై 
లతో సల్లాపము, వారిజలశేళి, తరువాత వారొక సురపొన్న 
తరువుచేరి విశమించుట, అంత నొక యింతివచ్చి మన్న నారుల- 
'నుతువంటివుగనిని 'జెండ్లియాడుటనై మన్నథుని. బూూజింప్రమని 
చెప్పుట, మన్మథపూజ, కందర్పనామముతోడి యర్చన, అట్లు 
తాను పూజ సమా స్తముొనరించుకొని పోనుతజి వీజయరాఘు 
వునిజూచి మన ్నథుడని భ్రాంతిచెంది చేమించుట్క, విజయరా 
ఘవుండును ఆమెనుజూచి విరాళిగానుట, తరువాత నెనరియిం 
డ్లకుచారుపోవుట, వుదనమంజరివిరహనర్లనము, _ నెచ్చెలు' 
లోదార్చుట, ఇందు కంచర్పమంచదానిలాదుల నిందించుట, 
ఎక ల్యోపదారములు,కనకాంగీయను నొక నెచ్చెలివిజయరాఘవు, 


i 


సముఖంబునకు జాత్యముసేయం బోవుట,  ఆనమయమున 
విజయరాఘవు(డు నైస్ట్య వార్చనంబుచేసి రామా యణ కవణంబు 
గావించుట్క విదా ంసులయాశీర్యాదము, తెనులఫవిద్యాంసులు 
నరవవిద్యాంసులు విద్వాప్రనంగములు సేయుట, న్లోకములు 
చెప్పుట, అందుదోషములు నిరూవించుట, వ్యాక ర ఇఖా(్ర్ర 
విషయిక మైన వివాదము, సముస్యాపూర ణము, (పాక ్రతీములో శ 
గవిత్వము, మాగధిపెశాచి చూళిక్నాపెశాచి, యపభ్రంశ 
భాషలయందు నమస్యాపూరణము, కవిత్వము, శా న్ర్రపనం 
నము, పండితుల వాగ్యాదము, కవులు పద్యములు చదువుట, 
విద్వాంసులను గౌరవించుట, తరువాత నం 8పుర[ పవేశబు చేసి 
భోవనమైన'నెనుక కనకాంగివచ్చి. తన'చెలిపడుబాధనువర్ణిం 
చుట, అదివిని యాత(డును దనబాధను చెల్పుకొనుట, తరువాత 
మదనమంజరియింటికి చచెంగమ్మ యుబుకతవేవమున వచ్చుట, 
యొజుకతవర్షనము; ఎజుకచెప్పుట. విజయ'రాఘను'నే తప్పక 
వినాహమాడుదువని చెప్పిన యామెమాటలకు సంతసించుట, 
మదనమంజరి మదనబాధ నటించుచుండ కనకాంగి తిరిగివచ్చుట, 
కనకాంగి చెప్పినవార్తవిని యామె సంతసించుటయు నె నతరువాత 
విజయ రాఘవనాయకుని విరహతాపము, గురువైన (శ్రీనివాస 
చేశికుడువచ్చి యాతనిస్థితి తెలిసికొని “నిజనందనుని మేను 
కరారవిందమున నిమిరి” యొకకథ చెప్పెను. 


పూర్యమున _ కుంభుండనువాడు. తన ప్పియపుత్సిని 
మన్ననారనునతండు వివాహముచేసికొనంగా నామె యాతని 
యయష్టమహిషులలో సమముగా గౌరపవింపవలసినదని కోరెను. 


Iv 

అతండు ఇదితగదు, కలియుగమున నేను విజయరాఘవనాయ 
కుండ్యనె ఫుట్టుదును. నీను కళానిధియను రాజునకు మదనమంజరి 
యనువేర జన్మింతువు. అప్పుడు నిన్ను తృ ప్తిపజచెదను” అని 
చెప్పెను, 

ఇట్లుచెప్పి అయన కళానిధిగృహూంబున కేం యాతని 
నడిగి వివాహమునిశ్చయించును. తరువాత ఫురోహితులు 
వచ్చుట, ములైదువలు కొట్న౦బులు దంచుట, ఎదురుసేనలు 
చబ్లుచు సెళ్ళివారువచ్చుట, వివాహము, మదనమంజరి నకల 
విద్యాప్రవీణు రాలుగనుక పద శేళీకవినివించుటతో గ౦ంథము 
నమూ ప్త మగును, ; 


కవి తన్ను గూర్చి “ప్రతిపక్ష కొవిశిక్షణ వచక్షణుండును 
సకలనద్దుణ సాందు౦డును నగు కోనేటిదీ క్రి తచందు)౦డు” 
అని చెప్పుకొనెను, 

ఈ యక్షగానము విజయ రాఘనవుని యాస్థానమున 
వెలసిన యితర యక్షగానములనలెనే యున్న ది. పద్యప బంధ 
ములయందలి కథావిధానము, వర్ణ నలు, శృంగారము నిందు 
వన్షింపయిడినవి. క థానిర్మాణచాతురి "లేదు, దరువులు వలలు, 
సువా లలు మొదలగువానిశో నృత్యము వెషము,కూడిన రచ 
నయ్‌ న్యముగా సిరూవింపంబడినది. విజయ రాఘనవుని శృం 
గార వ నము, ఆతని మహిమను పొగడుట, 'రాజగురునైన 
(శ్రీనిఎ న తాతయాచార్యుల నగ్గించుటయు నిందలి ప్రధాన 
విషయము. 


'తంజాపురాన్న దాన మహానాటకము 
ఉ పో ద్ద తము 


=ర్రర్రిడిన్దేరార=== 


ఈగంథముపేరు తంజాపు రాన్న దాన వుహోనాటకము. 
_చేని-కే సత)మరులు నాటకమని మరియిక'పేరు. చీనికర్త వురు 
' జోకేత్తమదీశ్రి తుడు. ఇతడు విజయరాఘనుని 'కాలముననుండిన 
కవియనియు, ఈగంథము విజయ రాఘవాంకిత మనియు నించే 
. {లాయంబడియున్న ది. కవి యీ[గంథము (బాయుటకు విజయ 
రాఘవుని అనవరతశతలక్షవిపా?భీష్ట మృష్టాన్న ప్రా దాతృత్యము 
- నలన గలిగిన నార్ష మే కారణమని తెలియుచున్నది. కవి 
- మతము ననుసరించి యిది శృంగార హాస్యాద్భుత రసపహుధా 
నము. ఇందులో కరణముచెప్పిన "లెక్కల ననుసరించి దీని 
. రచనాకాలము కీలకవర్షం పంగునిమానం పండండవ కేదియసి 
“తెలియుచున్నది. వీనినిబట్టి విజయరాఘనవుని పరిసాలనకాల 
ములో కీలక సంవత్సరము క్రీ.శ, 1618. అనగా ఈగంథము 
1618 తరువాత 167కి లోపల వాయబడియుండవచ్చు. 


' కభాసారము:-తంజావూరి సత)మున నెల్లూరి యెల్లమ 
- రాజు అధికారిగా నుండగా అనేక బ్యావ్మాణులు హ్రతిదినమును 


ll 
వచ్చి భుజించి వెళ్ళుచుండిరి, అక్క-డి కరణములు మొద్నలెన 
వారువచ్చి యాతనివద్ద "లెక్కఒలుచెప్పే కమము, వంటవాండు?' 
"మొదలగువారువచ్చి సేవచేసేవిధము ఇందు వర్ల ంపబడినవి. 
పస్పూతిప్పాభట్లు అను బావ్మాణుడు భార్య కుమారులతో 
నత//మునకువచ్చి భుజించి, తుదిని భోగముబోటుల పొందు. 
గాని వెళ్ళుట యిందలి పుఖానకథాంశము. 


ఇబ్రిందలి పాత్రలును నన్ని వేశములును కల్పితములే 
మొనను, ఆనాటి తంజూావూరి సత)ములోని పద్ధతులను, అచటి 
ఆగంతుక చ్యాహ్మాణుల జీవనవిధానమును, వారియాశలు 
మొదలగువానిని కొంత అతికయముగా చేసి, హోన్యర నపోషక 
ములుగా వ్రాయుట 'కేర్చడినవి, 


దీనినిబట్టి "తెలియువిమయములు:_ బాహా ణబు/వులు: 
కొందరు విదా దూరులయ్యును యజ్జ్‌' వవీతభారణ మాత్రము 
చేతనే అచ్చట భోజనముచేయుచుండెడివారని "తెలియుచున్నది 
“మున యీలికవారు బ్రావ్మాణ్యపభువులు, అన్న పానాదులపట్ల 
కొొదవవచ్చిన తాళరు. తంతుమూత్య్రపువాడైనా తంజూవూర 
ఉపవాసముండ రాదు” “మాయేలినవారు బాహూ స్త ్య్యాపభు 
వులు, గనుక మేము బ్రాహ్మాలపరీక్షింపరాదు. నీన్ర ఎట్లా. 
ఉన్నా పూజ్యుడవే. అటుగనుక సకలమైనవారున్నూ పసాపడ 
విచ్చేయరయ్యా,.” అని యధికారి చెప్పుచున్నాడు. 


(2) అక్కడికివచి న తిస్పాభట్లు మొదలగు బౌహాణులు 
మేనము చెప్పుమన్న పుడు “కోశం దక్షిణః పక్షః కుప్పఉత్తరః. 


11 
పక్షః నులుపెశాంతం తూచ్చెతుక్లోకోభవతి గంపంనింపయతి” " 
అనివేదమును, 

(8) కరణి పెళ్లైలోను "మేవం మేకలమందయందును” ' 
అని జ్యోతిషశ్మొస్ర్రమును వచ్చినట్లు నటించుటనుబట్టి వారి 
య్యాత తెలియుచున్నది. 

(4) వీకి స్నాననిస్థాదులు, తిప్పాభట్లు తన స్నానమును 
శూర్చి తనభార్యతోను కుమారునితోను చేసిన పినంగమును 
బ్య తెలియుచున్న వి. 

(ఫ్‌) కొందరు బ్రాహ్మణులను వీలవగా తానే ఆయా 
బావ్మాణుడనని చెప్పుకొని తిస్పాభట్లు భోజనమునకు సిద్దము 
గుటనుబట్ట ఆయాబాహ శ్రణుల సత్య దీ క్ష తెలియుచున్నది. 

(6) ఈ తిప్పాభట్లకును ఆతని పెళ్ళాము బిడ్డలకును జరి 
గిన నంభాషణనుబట్టి వారి కుటుం బపరిస్థితులు నాగరికత మొద 
లైన విషయములు తెలియవచ్చును, 

(7) సత్రములో భోగాలవారు జక్కు_లరంగసాని వెంగ 
సాని మొద్యలెనవారి వర్ణన చూడగా ఆకాలమున తంజూవూ ' 
రులో సామాన్యలనేకు లుండిరనియు, అట్టివారు సత్రమధికారి 
నాళ)యించుచుండిరనియు తెలియుచున్నది, 

(ర) ఆనాడు లెక్కలు'వేసెడి కరణములు సరిగాలెక్ట్టలు 
వ్రాయక యు, వాసినవి నమయమునకు చూపీంపకయుు, తప్వు 
'లెక్క.లువాసి వస్తువులను హరించుచుండినట్లును దీనినిబ్ట్తా 
గ్యహింపవచ్చును. 


Iv 
(9) నైదిక బ్రాహ్మణుల శృంగారభావమును ద్రిందూ 
"తెలిసికిొ ననచ్చును, 


(10) తంజూవూగి గ)౭భములనుబట్టి సామాన్యముగా 
కరణములు కనక పిళ్ళలు అరవవారే యుంజెడివారట. 


(11) “అడకిప్పాభట్ట! నీ కెలిగేంది! యేదో కొరళినాల్‌ 
ఎనక్కు- తెరియుమొ” అని యరవవాడనుటయు, 


తిస్పాభట్లు, “అరవనాజేమిచ్చేనొఅనుట'ేతను అచ్చట 
నుండెడి చెనుగువారికిని అరవవారికిని అప్పుడప్పుడు చిన్నచిన్న 
ఏనాదములు వచ్చుచుండిన టుూాహింపవచ్చును. 


(12) ఆనాటి సతిములో ఊరుగాయలు, ఊరుబిండ్లు, 
'వేసుడుగూారలు, తాళచాలు, పిండిమిరియములు, ప్పుల్లగూరలు, 
పప్పూ పాయసము కజాయులు మొదలెన పదార్దములు 
బ్యావ్మాణులకు వడ్డిం చెడివారనియు, వారు భోజనముచేసినత్‌రు 

“వాత తాంబూలాదు లి చ్చెడినారనియు, 


“దహునలె మృహాన్న ముగా సత్స)ముపెశ్లే రాజును కాశీ 
రామేశ్వర పర్యంతములో ఎక్క-డనైనావూ స్తిమా! నన్న బీయ 
మన్న మేంది! 'కందిపచ్పేంది! దొన్నకొద్దీ నెయ్యేంది! వక్తైడేసి 

-కూర'లేంది! వలసినంత పరమాన్న మేంది! వడశేంది! అతిరసా 
లేంది ! మాగడపెకుగేంది!” అను తిప్పాభట్లు సోతూమునుబ్టి 
"తెలియుచున్నది. 


Vv 


(18) ఆనాటి వైదికుల వస్థాభరణములు, మాటలా 
తీరు, వా రప్వుడప్వుడు పట్టునటునంటి హీన మైనదానములు 
మొద'లెనవియు ఇందు అచ్చటచ్చట వర్షి ంపబడినని. 


రనవిషయము:_ కళ్చంగార హోస్యాద్భుత రనపుభాన 
ముగా నొన ర్చెద” నని కవి చెప్పుకొన్నాండు, ఇందలి శృంగా: 
రము, తుదిని తిప్పాభట్లు మన్నథుండై వెంగసానితో నృత్యము 
జీయుట, అంతకుముం దీసానులజో నృత్యముసేయుట, అను 
సందర్భమున నుద్దేశింపంబడినది. శృంగారశబ్దముచేత రసము, 
రసాభాసము మొదలైనవన్ని యును వాచ్యము లేగనుక, బిందు 
కొంతశృ్ళంగారచ్భాయ లేకపోలేదు, ఉక్తమనాయికా నాయక 
నిష్టమై చ”చిత్యపరిపుష్టమై రసికులకిష్ట మైన ఉత్తమ శృంగార 
రసము ఇందు సుష్ట్రినందెనా యని పుశ్నించుకొనువారికి ఆశా" 
భంగము కలుగకతప్పదు. ఇందలి శృంగారసందర్భము పాఠకు 
లకు ఎంతవరకు నొనందముకలుగంజేయు ననునదియే పృళ్న. 
ఇది హోస్యమునకు సరిపోషకముగా నుండుటచే పాఠకులలో 
శొందరివై నను సంతుప్టిని గలిగించును. 


ఇంక, “అద్భుతరనము ఏ సందర్భమున కవి వెలయిం 
చెను అనునొక పాశ్న 'వేసికొనకతప్పదు. ప్రాయశః తిప్పా 
భట్లు మన ఫుడ నటియించిన నందర్భనునవలె. అదియును. 
అంతసరిగాలేదు. పైగా నిందు హోస్యమే ప్రధానముగా కొన్స 
ట్రాచున్నది. వైదిక బ్యావ్మాణు లాలంబముగా వారియజ్ఞత,. 


vi 


"బారి భోజనవీ)తి, రాజుగారి చమాదార్యమువలని పరిస్థితి మొద 
ఎలెనవి యుద్దిపనములుగా హోన్యరనము _పోషీంపబడినది. 


ఇందలి యనాచిత్యములు:_ ఇందు కొంత మోటు 
"హాస్యము, గా)మ్యపుతీరు, అనాగరికుల య్యాత, అచ్చటచ్చట 
శొన్ని అసభ్యపు అభ్యాసములు 'మొద్న్శలెనవి కన్సించుచున్న ఏ. 
ఇట్టివానిలో కొన్ని టినెనను కొందరు సహృదయులు ఇష్టవడముం 
- అందుకుకారణము లేకపోలేదు. కాని యీతలీరు వాజ్బయమును 
పిమర్శింపవలసివచ్చినపుడు నునము వ _వీయందుంచుకొన 
వలసిన విషయముకటికలదు. 


నేటి వీధిభాగవతములలోను యక్షగానములలోను 
పామరజనరంజకముగా నుండుటశకై కొన్ని అనభ్యపదములు 
చేర్చంబడుచువచ్చుచున్నఏి. అపి యొకతరగతిజనుల కుళ్చేశింసం 
బడినవి. అట్టివారు గా)మ్యుపరిహాసమును ఏవగించుకొనరు. 
వారికది యోభిలషితమే. కాని మంచియభిరుచిగలిగి నరనత 
యున్న విమర్శకులకు నిది రుచింపదు. ఇళ్లు అంధ్రపిబంధ 
వాజయములోని అనేకములైన రతివర్షనభ్టుట్టములు సుకు 
- మూర మైన శృంగారరనమును ఆస్యాదించువారికి బ్రప్టముగాక పి 
వచ్చును. “భిన్న రుచిర్హిలోకః” అని యార్యుల నానుడి. 


ఈగంథము ఈవలీరున-నే రాజాస్థానమున పిదర్శింవయడి 
నదా? రాజుగారావమాదించిరా? పండితలోకము కిరసావహీం 
చెనా? ఆను ప్రశ్నలకు సమాధాన మూహ్యను. 


కుజయంరాఘువచంద్రికా 
[ఓఏ హార వు 


కామరును - వెంక టపలిసోమయోణి 


విజయరాఘవచంద్రికా విహారము 


— Ht స్తట్ట్‌ Hom 

(శ్రీ రాజగోపాల కరుణాకటా క్ర. ఏీశ్రాలబ్ద విశ్వవిశ్వం 
భ్‌ రా శాశ్వ తెక్ష్వర్యధు ర్యా, నేపాళ భూసాల స్థాపనాచార్య, 
సకల సామంత రాజన్యకోటి కోటీర శోటిరమణ్‌య చిరత్న రత్న 
నూత్న పభాశాజినీరాజనా, రారాజదమణచరణాంబుజ, చండ 
మార్తాండమండల _ సమున్షండ _ నిజభుజతేజ,  చినచెవ్య 
నృపాలాన్య యకలశ జలధిసంపూర్ల్ణ పూర్ణి మాసుభాక ర పాండ్య 
తుండీరాది సవుదవిరోధిరాూాధయమూధభీకర,  సరనకలా 
పిలాసనిస్తం(ద, సత్యభాపాహారిశ్చం(ద స కళావత్యంబికా 
గర్భశుకి ,"కాహాకి 'కా'కార, సారభఘునసారహారహీరమందార 
కుం'చేందుతుందిలకీరి విహాళ, నిఖలనాటక' చాటు'కావ్య నవ్య 
(పబంధ నిబంధన లీలాధుకంధర, నృపతికుల గంధసింధుర, 
సాహిత్యసం గీత భంగ తరంగీకృత విజ్ఞాన సాంద్ర, సంతత విభవ 
చదేవేంద, చోళసామాజ్యసింహాసనసునాసీర, భువనెక 
చీరాధిపీర, రఘునాధ భూపాలకుమార, రత్నా కరగభీర, రత్న 
“సానుధిర, రమణీరమణీ యాకార, వి మలకల్యాణగుణశీల 
'విద్యజ్ఞనవిలోల, విదలళితరిపుజాల, విజయ రాఘవభూపాల = 


yer TEE I OE సార్వభౌముండ వె పద్య 
గద్య విద్యాభిరాముండ నె అభినవనాటక చాటుకాన్య కల్పనా 


త్త యక్షగానము 


చణుండనై అశేష భాపామనీపావి శేషగుణగాాహి వె మోాణూ 
నిన్ను వచనకుసువముంబులం  బూజింపంగోళలెదంగాని పారిజా 
తంబునకుం గుసుమగుచ్చం బొనంగు తెజుంగున, పర్ణ 

నకు జలకలశంబు నమర్బించుచెలువున, బంగారు గుబ్బలికి 
బచ్చ పెకమిచు ్నవిధంబున, రత్నాకరునకు రత్నశకలంబు 
కానుక సేయుసోయగంబున, బహువిధ (ప్రబంధ నిబంధ లీలా: 
ధురంధరుండనెన సీకుం (బబంధంబొనంగి మెప్పించెదనని 'యెం 
చినవాండం గానని విన్నవించి, యిన్నరలోక పొాకళానన కృపా 
పరిపాక సామరన్యంబు వడసిన కామరును “వెంకటపతి సోము. 
యాజి విజయరాభఘవచందుని చంది)కావిహార శృంగార లీలా: 
విలానంబు వక్కా-ణించి వీజయరాఘవచంట(దికా ఏిహారంబనుూ 
చేరహావణించి, కవిసింహా జిహ్య్వారంగ శృంగాటక ంబులభాటి' 
సల్పు భారతి ఘోటకంబుగా, శృంగార రసవర్దావిర్భావంబు 
నకు గర్భొటక ంబుగా నొకనాటకంబు నిర్వహింపం బూని తన. 
యిష్ట్రదేవతయైన రాభువస్యామియే విజయ రాఘవస్వామి గనుక 
నతని బ్యార్థించి నాందీశుభావారం'. బాచరించెనంటట యుటు: 


వ 


ద॥ మధ్యమావతి! ఆది! 
శ్రీ) రాజగోపాల సేవాలోల మొక్కను మొశ్కేనయా 
నారీపాంచాల చెరి విభాళ మొ)క్కే_ను 'మొక్కేనయా loll 


భుజ విక)మాభార భోజావతార (మొే్కే-ను మొ క్కే.నయా 
విజయ రాఘవధీర పీరాధివీర మ్రైక్కేను మ్రైక్కేనయా | 9, 


విజయ రాఘవచందికా విహారము స్‌ 


రతిరాజ నూహానాకార రఫ ఘు నాభకుమార ము) కేన: 
మొ) క్కి-నయా శ 

వితరణక ర్లావతార విజయరాభవధీర మొక్కాను మొక్కే 
నయా 139॥ 

ee కందర్పవిలాన మొక్కేను మొ శ్కేనయా 

మంజుల మందహాోన వ భన (_మొక్కే_ను మొక్కే 
నయా ॥ర౮॥ 


వ. అని కొసియాడి యతని యిష్టదేవత కైన రాజగోపాల 
హమారవనించేంది రావివ్వ క్చేనులంబాస్ట ౦ చెనట యమెటువ లెనుఆ 
పదము॥ శంక రాభరణము॥ రూపకము! 
శ్రీ) రాజగోపాల కౌరిని శిశుపాల భాపాలనెరిని! 
ర | 
వారిజాతాపహారిని నే భావింతు లోకేపకారిని 1౧| 
 రనడాడి సింగాణి పరునిగన్న 'రాధామాహానా కారుని! 
నసుబేవకూరి ర్భికుమారుని నేవర్ట్మి ంతు చెండలం'కారుని॥_9॥ 
భ్‌ 'జియింతు భక్కులబాయని 
పరవుదయా భౌ శేయుని! 
'విజయరఠాఘువనాయని యిస్టు 
విడువని వేలుపురా మని 13% 
“మూర్తీభవించిన ఆావిని। 


6 యక్షగానము 


మన్నారు పట్టంను చేవిని 

మదిలోన భావింతు ఠీవిని Ii 
వరువంపు మరువంవు "రెమ్మకు 

పదివన్నె బంగారు బొమ్మకు! 

మురనైరి ముద్దుల గుమ్మకు నే 

మొ్కీను వమూఇచెంగవుకు IIE 
ఛావంబులో? జింత త్తీజను 

పరమానందంబు సేరను। 

సేవింతు నే సొంఫుమోజను 

న్రీచెంగమల నాంచారను 1౬|| 
మురనైరి శే "అడంబాయని 

ముదుటుంగరముగొన్న రాయని 

హారి వాకిటదళవాయిని 

నర్చింతునేం జేదోయిని 1౭|| 


వ. అని యిష్ట దేవతలం బ్యార్థించి విజయరాఘవ పట్ట: 
భ్‌ దని పట్టంపుంగవి తత్క-థాసంఘటనంబునకు 'మొదలం 
గనుపట్టు పట్టణం జేవుని వ శ్రించుచు న్నా (డు. 

పదము! సౌరాష్ట్రాము! ఆటతాళము॥ 
కవులెంతురు చోళబేశము కావేరి వారిప)కాశము। 
నవరత్న ములున్న కోశము సురనాయక 'రాజ్యసం'కాశము 1౧|| 


"ెఆకురాజనంపుల్లై రులు 'కాంప్రసేమము గలిగిన యూరులు। 
తిరముగా బ్రవహించునేరులు చోళబేళశమున 'వెయ్యారులు!.౨॥ 


విజయరాఘవచం(దికా విహారము 7 


ఆరాజ్యరమకు మంజీరము ఆయమరావతికన్న సారము! 
భూరమణీముణిహోరము తంజపఫురము సంపదలకొొటారము  ॥3॥ 


నవరత్న ంబులవేంటలు దివ్వ్ననారి కేళంబులతోటలు। 
నవరణచేసిన కోటలు విటనరసులు నూ జతారుకోటులు eft 
వలరాయిని మంద నేలలు చాల వర్ణింప 'నేర్చినబాలలు॥ 
విలసిల్ల నాటకశొలలునందు నింత వింతలు కృష్ణలీలలు II 


పరుల గెల్పినపొంజులు మెచ ఏంబాలింతురు దినరోజులు 
సరిలేని విద్యాభోజులు ఏట సడిసన్న రాజూధిరాజులు [౬|| 


వ. తేరాజధానికి రాజై రాజిల్లు గాలం నతనిపట్టంపుం 
గవి యేమని కొనియాడుచున్నా ౬డు. 


ది, ల్లీ రాజగోపాల చేవచేం జాల 
'బేరుగాంచిన రేండు బిరుదుమన్నీ (డు, 
లక్షణాన్వితుండు కళావతీసుతుండు 
దాక్రిణ్యశాలి యుకృ్యమరాజమాళి, 
రణముల జగ జెట్టి రఘునాథుపట్టి 
గుణరత్నే ములదీవి గురుజన 'సేవి 
బహుదానపరుండు భూపాలజేఖరుండు 
సహజకక్రిస్ఫూ ర్తి సర్వజ్ఞ మూరి 
రతులకు రతిరాజు రాజుల రాజు 
వఏితరణగుణహోరి విభవ జంభారి 


య క్ష గానము 


జగదుపకారి నెవవ మతోడారి 
0.౯౩ ణి 
తగ వుల ఏడు చింతామణిజోడు 
వీతికి మాంధాత నియమనంభాత 
జూతివా ర లమేటి శర్యకిరీటి 
అవీ 


- సరసుండు నెజటజూణ చక్క-నివాండు 


పరన్నునెన్టవుల చేపట్టు కుంచంబు 
బాహువిక)మశాలి భరతకోవిదుండు 
సాహిత్య భోజుండు నంగీత'వేది 
శోరినవారికి. గొంగుబంగారు 
'చేరువమేరు వాళితవర్షమునకు, 
సేదలపాలిటి "'పెన్ని ధానంబు, 
"వేదకోవిదులకు వెలలేనిసొమ్ము 
పలికిబొంకనిరాజు పరవావి'వేకి 
నిలుకడ గలవాండు నిత్యాన్న దాత 
పట్టభదు)ండు కృపాసనముదు)ండు 
చుట్టాల సురభి రాజుల'మేలుబంతె 
వర శరణాగత వజ)పంజరు(డు, 


నరుల పాలింటి పున్న మచందమాను 
యేకపీరు(డు జగేకవచాన్యుం 
డాకార మన్నధుం డనమసాపవహాసుండు 


మానినీ నూతన ముకరశేతనుండు 


గు 


విజయరాఘవచందికా విహారము 


భానుసమానుండు పరతత్త్వ వేది 
అనువూనమునం చేలి యాననవూలి 
చనవరియిల్లాలి. చనుంబా్రాలునోలి 
సెరిగినయన్న గోభిలహాానికన్న 
బరతత్త చ్‌ రుచిగన్న పా)/యంపుమిన్న 
విజయరాఘవ కౌరి విద్యావిహారి 
భుజబల కంసారి పూర్ల నంహోరి 
అన్నిట ననధభాని యారాజభాని 
మన్ననశో నేలు మహీముల'మేలు. 


ప. అని మజీయు నతని హారువులు దరున్రల వర్ణి ౧చెనంట 
“యటువలను, 


ఎఅుకొల "కాంభోజి! ఆట తాళము॥ 
నారీమదనవిలాసుండు వాడు, నన్నేలు మన్నారుదాసుండు। 
పేరులలో చెల్ల వీరుండు నూ, విజయరాఘవ ధీరుడు 1౧|| 
రాజుల గెల్బీన ళూరుండు వాండు, రాజగోపాలకువూ రుండు। 
రాజిత శుభవారితు9ండు, ర కాబ్బవల్లి పుతుండు ౨|| 
'రతిరాజమోపహనాకారుండు వాయు రఘునాథవిభుని 


కుమారుడు! 
వితరణ కర్తావతారుండు మా - విజయరాఘవ ధీరుడు ॥3॥ 


10 యక్షగానము 


చక్ళవహాస్తుని పాటిళూరుండు వాడు - జగదేక మోవొనా 
కారుడు I 


విక) మా ర్మా-వ'తారుఃడు మా - విజయరాఘవధీరుండు ॥౮॥ 

చిన్ననాంజే పరులగెల్బెను రత్న  సింహాసనంబున నిల్సెను 

మన్నారుబేవుని. గొాల్బను వాండు - మన్నె "బేవేందుండై 
వెలసెను ॥1౫॥ 


వ ఇవ్విధంబున విశ్వవిశ్వంభరా సామాజ్యథధారియై విజిత 
-నెరియె విద్వజ్జనో పకారిమై విభవజంభారిమై విజృంభించు' 
విజయ రాఘవశే రి యొకనాంటిలేయి. పాదదారియై చంది)'కా 
విహారియె ఫొందటు నారీరత్నంబులుగొలువం జెలువుమోటి 
నిజరాజధానిలో సానికూంతులలేరి దారిగా వచ్చెనంట యెటు 
వలను, 


"శీదారగాళ॥ ఆట తాళము॥ 


కొలువు సింగారమై కుల, శె లధీరుండు 

కోటి మనుధథాకారుండు 

'వెలందులు గొలువంగ విజయ రాఘ వేందు)ండు 

వీధి వెంట వచ్చెను [౧1 


బంగారు చెజయగలవై కాణిదుప్పటి 

యుంగులు జీజాడంగా 

పొంగుచుం. బారులు ఫురసౌధఏవీధులం 

బొంచిపొంచి భబూడలా ఎ lol 


విజయ'రాఘవచం(దికా విహారము 11: 


పదనుగా నలందిన సైగోవ జవ్వాది 
పరిముళములు మించంగా! 
ముదురకెంఫుల తాళి ము'త్యాల'పేరుల 
మురువులు రాణించంగా ॥5॥' 
జవ్వను లెదుటను నంగీతమేళంబు 
జతనేసికొని పాడంగా | 

దవ్వు దవ్వులనిల్చి తగ్యువైన దొర'లెల్ల 


తనవెంట నడయాడయణా . feof 
కృష్ణధ్యానక్లోక ము :- 
భువన భవనదీపం * * > ఖు 


వ, ఈరీతి వచ్చిన కుంభినీజంభా రాతిని జూడంగోరి పౌర 
కాంతలు సొాధాంతరంబుల నిల్చి చూచిరంట యొటువలెను. 


దరువు! 'మోహన!! ఆదితాళను!। 
బంగారు మిళల్చైలమోందం బౌరకాంతలునిలిచి 


వృంగారనాయకుని సేవించిరపుడు 11౧1” 


వా॥ ఇవ్విధంబున వచ్చిన జవ్వనులలోనొక పువ్వు 
బోణి యవ్విభునిం జూచి యువ్విళ్ళూరుచుం. 'జెలికో నేనును 
చున్న ది, 


“12 యక్షగానము 
ఎణుకలకాంభోజి!! ఆది! ప్ఫుపి॥| 


సుదినమాయెనే యీాపొగద్దు సుదినమాయెచే! యా 
మదనావతారునిసేవ మనకు గ లైలా! 


పొద్దున నిలువుటద్దము పొడగన్న ఫలము - ఇతని 


ముద్దుమాము చరాడల ఫై ముద్దులగుమ్మ toll 
ఈపొద్దు పూర్ణకుంభము లెదు నవైనఫలము - ఈ 
భూపాలకుంజరు నేం బాొడగంటినమ్మా 11.౨11 
ద్వ్యిజరాజుల సేవించిన దివ్యశకునము చేత 

విజయ రాఘవశే రిని వీధిలోం గంటి [1911 


వ. ఆనవముయంబున 'వేతెకకోరకస, ని తన చెలినిజూచి 
"ఇయేమనుచున్న ది. 


పదము।। ముఖారి!! ఆటతాళము!! 


చెటకు వింటి రాయలొ యాచెలునరాయలు! 
టకు వింటిరాయ లె లే చెంగటనుండదా ! 
వెజకు సింగాణి రా చిల్క-పటాణే : 1౧|| 


- పల్లవి! ఈరాజు శేరాజో రారాజో | 
ఆరాజులకీ రాజు తీరు గల్ల'నేర్చునా! 
సంకజనాభుండొ యా పట్టభదుండు 
పంకజనాభుండై లే పజ్జన యుండదా 
పొంకమైన గుడుసుకతి వులు మదవాత్శి I 


విజయ రాఘవచం(దికా విహారము 1% 


చేవేందు)డె యో రాజ చేవేందు)(డు 
"దేవేందు)ండై తే యిందు దానృకొనియుండదా 
"దేవతల దుముదారు తెరగన్ను లభారు [91 


వ. మజ్‌యొక యుత్తమాంగన య త్రమానుల నుజుంగునల. 
దిరుగు మెజుంగుంబోణి గనుక తన కన్ను లకజవుదీజు అజగన్నొ 
వానాకారునిజూడనోడి ొక పోడచేడియతో నాడుకొనె 
నంట యటువలిను, 


కాంభోజి! రూపకము! 


'వేడుకై నం జూడంగూడదు వింతవారిని నా 
తోడికోడలు నన్ను తొంగిమూడనియ్యదు 
పొడిదప్పి మగండుమిగుల పగభాటును ఈ 
'నుడమిందికి వచ్చేనంశు మెదలనియ్యండు lol 


వంచనవేసి యితనిజూడ వ'చ్చేనం'కేను 

భొంచియుండు మజది యిరుగుపొరుగుపసంచల!। 
పంచశరుని మించిన యీపట్టభదు,ని 

బ్రంచుకసేపు చూడం గూడదేమిసేతును 1౨|| 


అశ చేత బోరుమిగుల నధికమాయెను 

కతి మిోందిసాము నాకుం గదలరాదుగా। 

బతి శో విజయ రాఫఘన పార్టి'వేందుని చేయడు 

కొం త్తగాల. జూచినమాపు కోటిసేయచా 131. 


14 యక్షగానము 


వా, వెండియుం గొండొకపాాయంవుంగోవులి. కుసును 
కోదండ దీకాగురుండు చండ'కాండంబుల చెండు బెండాడనోర్యం 
జాలక యామండలాధీశ్వరునిజూచి వుండాడుకొ నెనంట యొటు 
వలను, 


పదము॥ ఘంటారవము॥ ఆది! 


నగరు వెడలివచ్చి నీవు నామనసు లాగించుకమగిడిపో తే 
నేమి'సేతు రా | విజయరాఘవ 

తగవరి 'వెదును 'మేలూరా loi 
నీరూపు చూూచినప్పుడె నిలు వెల్డం బులకిం చి 

నీరుగా నామనసు కరగెరా - విజయరాఘవ 

చేరదీయ 'వేమి సేతురా loi 
తొలంగిపోనిచ్చేనా నిన్ను దొరవై తేనేమాయె | 
కలనైనం గూడకమానను _ విజయరాఘన 

కలిసి నన్ను గారవింపరా ' క 3|| 


వ, ముజటియు నొక మించుంబోణి యారూపపాంవాలునిం 
జూచి మోహించి యేవమనుచున్నదది. 


పదను! ముఖారి! ఆటతాళము॥ 


నడివీధిలోరా'నేల నీవు నన్ను జొక్కించి యాీావేళ। 
విడనాడిపోయేది మేలా మోరి _ 
విజయరాఘవ భూపాలా ' [౧|| 


విజయరాఘువచం(దికా విహారము 15 


పచ్చవి బునిపాదమాన నీప్రక్కకు నేరాకమాన। 
అచ్చకు డీకొంకునేనా మారి _ 

రాజగోపాల సమాన lo 
నీవెంట నే వచ్చేరా యోరి- నెనరుంచి నన్నేలుకో రో! 
పూవింటిదొరవు సీవేరా-యోరి భువనెక బీ-రాధీవీర ॥3॥ 


నా. ఆనమయంబున నాసారంభొమునిం జూచి కాముసి 
బారికిం జిక్కి యొక్క-జక్క-వగుబ్బెత తనవలపునిలుపంజాలక 
శీలిసీయుబాలికలం దనవాలుగన్నుల గదుముచు నొక పదము 
'పాజెనంట యొటునలెను, 


పదము॥ ముఖారి! రూపకము! 


కటకట యీారాజకందర్చుని నాకన్నులC జూ-చినప్పుడె నౌ 
బటువు గుబ్బలుష్బ్‌ పట్టురవి'కెకీలు పటుక్కొ-నవిడెంగాదే॥౧| 
కోమలి యితని ప్రై గోరికచాం చి చేగుట్టుననుండే నంకే 
నామోహము మాజి నల్ఫురునవ్వంగ నన్నింతసేసెం 

గే 1౨|| 


వలఫవుదాంచి సరివారిలోన వన్నెవాసితో నుంజేనం'కే 
నిలువెల్ల (బులకించి నెలంతలుసూడ నావలపెల్ల బయ 
లాయంగా | 
గతితలముందజ గనిపించుకోక నేగరిమతో నుంజేనంశు 
కరయగించి విజయరాఫఘువుండు నామీనికి. జిజుచెమటలు 
'దెచ్చెంగా 13 


16 


ర్‌ 


యక్ష గానము 


వా. ఆనమయంబున లీలావలియను బాలి"కారత్న వరొా- 
భూపాలచూడావుణిని జూడంగోరి యొక 'మేడంజేరి సోరణగండ్ల 
చారి నాదునేచారినిం జూచి యేవునుచున్న ది, 


పదము॥ కాంభోజి! ఆది! 


నాండు నాకలలోవచ్చి నమ్మికలిచ్చిన వాని 

"నేండు'నేం జూడం గంటింగా | 

"వేల్చులనెల్ల 'వేడుళకొంటూ ఉంటింగా | 

యిీకోరిక్ర చేకూడునో కూడదో యంటింగా.ఇ న్నా ళ్లకు! 
నోముఫలమిోాడేరెగా - ఇన్నాళ్ళకు నా 

నోముఫల మోడేరెంగా | 

ప్రేమతో విజయరాఘవ _ స్వామిని జూచినప్పుడె 
నోముఫలమోడేరెంగా | 1౧|| 


నాటినుండి వొట్టుమోజీ = నామోావాము బయలుబేరి 
పూటపూటకు పాచ్చెగా నాబేవుండే 


- నీటుకాని దోడి తెచ్చెంగా - నేసాడుకొన్న 


మాటలెల్ల నరివచ్చెంగా = ఇన్నాళ్ళకు [౨|| 


చిన్నప్పుడె యితని "నేం _ జి(త్రపటమున(వాసి 

కన్నుల నొత్తుకొందుగా._ కౌంగిట్టగుచ్చి 

చన్నులపె శెత్తుకొందుగా- వలరాచ 

చిన్నలకే హక్తుషొందుంగా I3 


విజయరాభఘవచం(దికొ విహారము 17 


వా! అంతట విజయ రాఘవ చం దు(డు చం దికావిహారంబు' 
గావించి, చిగురుబోం డ్లశో తననగరుపవేశించెనట యెటు 
వలను. 


పదము! శంక రాభరణము॥ ఆది! 


విజయ రాఘవశళే రి 'వేడుకమాటు 
నిజవుందిరము. జేరి నెలతలగూడె 


వా॥ అప్పుడా మిటారి చిగురుకటారి రాయలు తుటారింప 
సెిరింపంజాలక, దిగ్గున సెజడిగి, యొక చం దళాల చేరి వజయ 
శ ౧ జ ౧ 

రాఘువశే -రిరూపంబు లిఖించిన చి తపటంబునం దనభూఫులు 
హా త్తించి యేమనుచున్నది. 


పదము॥ఘుంటారవము॥ఆది॥ 


మోహసాగరనములో మునుంగుచుం చేలుచూ 

"దేహము త సృడింపంగా। 

వోహనాకార నీ మోముజూడలగం గొంత 
ముచ్చటదీజెం గదా inf 


పల్లవి॥ ఎన్న (డు వచ్చేవొ యున్నండు వెచ్చేవొ! 
యున్నండు కాంగిలించేవొ। 
వెన్ను నావునసు కరలిగేని యీ'వేళ 


విజయరాఘవ భూపాల loi 
2 


18 యక్షగానము 


నిదురలో నొకనాండు నినుజూచినందుశే 

నిలువునల గరంగితిలా | 

ఎదురుగావచ్చి నన్నెలయించి పోలేను చే 

చేలాగు "వేగింతురా 1..౨॥ 
వలప్రువక్క-ఇజాబు (వాసియం పెదనం కె 

వద్ద నెవ్వరు “లేరుగా। 

చెలు'లెల్ల నను శగలిసేసేవాెరేగాని 

చేరందీసే వారుగారుగా [3 


వా! అని యా పూర్ల్ణచం[దవదన మదనబేదనా దోదూయ 
మానమా నసమై మజియు "నేవమనుచున్నది. 


వలపదము॥"కిడారగాళ॥మ క్షైము॥ 


-చిలుకళాతు కనువముదాంయకె రుళిపీించె నంపంగియీా కు 
కలువతూప్రు నామోందనాకె విజయరాఘవ, 
“బలియించు సీకొంగిలికోట . loi 
మరుండు నాముజాదుచేసెం గరువలిపా ళము వేసె 
చికుదుకోయిల భరి మోాసె విజయరాఘవ, 
మెజుగుంజాపు పంప్రలంపరఠా ౨|| 
చందమామ మింటంబొం చె..కెందమ్మితుపాకివం చె 
నందు వెన్నెలమందునించె విజయరాఘవ, సీ 

సందిటి చాటుకు వచ్చేరా I3| 


విజయరాఘవచందికా విహారము 19 


“అదిగో మరుని బొరుభాలం గదలివచ్చెరా యా'వేళ। 
ఎదిరించి 'నేందాళంజూలరా విజయరాఘవ, 
ముదుటుంగరము పాలీంచరా of 


జవ్యనంవు సీరునిండెం జనుగుబ్బల పంటపండె 
చవ్వుదవ్వుల నన్నుంతురా విజయ రాభువ, 
బువ్యంపువిందుకుం బిల్య రా | >i 
వలపుమబ్బు బయలు బేరె. దలంపు మెజువుందీలెపాె, 
ఫులకయెైరు మొలకబేరె విజయ రాఘవ, 

చలికప్పు నామిోందం గప్పరా lei 


శ్రావవాపిచేసికో రా నావద్దకుంజేర రారా 

'చమోవిలేనె లంచమిచ్చేరా విజయ గాఘవ, 

ఈవేళ నన్నేంచేది మేలా ? 124 
వలఫు'తావి గాలివ్‌చె నయసుజాజిపూనుపూసె 
బలుకోరిక మానుగా౭జేర విజయ రాఘవ, 
వలరాయలు పొంచిదబూబేరా isi 


ఇా॥ అని మజీయు నేవునుచున్న ది. 


శంక రాభరణము॥జది॥ 


కటకట నేండునా గరగమెందుంబోయె 

కందర్పుంజే పచ్చిబోయె! 

ఎటువంటిదో యతని మొగవూయె 

“హీ రాళమైన సాహామాయె॥ 1౧|| 


20 యక్షగానము 


వలరాయ లెన( గల్వలరాయలైన 

వానికి సరివచ్చేనా। 

చెలియై ఫుట్టిలే నానిసేవచేయనద్దా 

చెల్లయోయా వుణ్యమువద్దా॥ isi 
ఎవ్యరున్నారు నాకు నెననైనవారు 

ఈ-రాయబార మెట్టుదీణు| 

జవ్వను లతనికి నాకొద్దివారా 


నవతులం జేర నిచ్చే-రా॥ 13 
అతనికొగిలిచేతి కందనిపండు 

ఆసపడితే నెట్లాయుండు। 

ఇ్రతవైన చెలియను గాననునేను 

ఎవ తెను 'వేడుకొనేను॥ 151 
వానిని 'నేనేల సలచితినమ్మ 

వాండొక జనరాలి సామ్య! 

ఆనాయకుని పొందులేసిచేటి భావు 

అది నోచిననోము నోమ॥ Ii 


వొ. అని యాచెలువరాయనికి వలవంగా'నేమి ! పిలువగా 
నేమి ! యామన్నె ఫ్రున్నమచందమామ పొందిక చందమామ 
నుుక్కి-ల్ళు గాక యెక్క_డికెక్కడ ! అతని సమాగం బతిదు శ్రభం. 
బని వితర్కించి యేమనుచున్న ది. 


విజయ రాఘవచం(దికా విహారము 21 


ఇత హారి॥ ఆది! పదము 
సన్న ంపు+ జెకువులో నున్న నీకుపాపకు 
మున్నీ టి సీటనుంజే ముకువు గలుగునా | 
మన్నారు చాసుండు మగువలళోం గొలువున్న 
-చిన్నినగరు చేశదనం'కు "చేరశక్యమా 1౧|| 


అడవిలోని కేంటికి నాకాశగంగనున్న 

కడవన్నె తామర'తావి గలుగ చేర్పునా. ! 

అడియాస లిం'కేగాని యక్క-టానాకు నాని 

.విడి యంవుమోవి తేనె విందుగబ్దునా ౨|| 


వీవు గొల్లపడుచులకుం జిగుకువి బని గన్న 
స్యామిచేతి నెన్నముద్ద చనులు నునా | 

చీమువో నావంటిభావాకు వకుల 
స్యోమిపొత్తల భోంచేసే చనవు గల్లునా 131 


వా॥ ఇ కేజంగున వితర్కె-ంచి లీలానతి యొక పహాంనగమన 
_యంనభాగంబునం గరంబు వారి ంచి చిక్క జశర వేదనా పరవశైయై 
యున్న 'తెజంగెట్‌ంగి చకోరికయను మెచులపంబోేండి ఉపరతరం 
గంబుచెలి గనుక కనకాంగిపాలికి. గేళికారావుంబు నెడలి 
వచ్చెనంట యెటువ లెను, 


దరువు! సౌరాష్ట్రుము॥! ఆటతాళము॥ 


తుచవ్రదనుక్కు- సోంకని కమ్మని విరులుగొం-చు 
శొవు నలా లీలావతి సమ్ముఖంబునకు oil 


22 యక్షగానము 


వా!! ఈరీకి వచ్చిన నెచ్చెలి యచ్చెలికిందెచ్చిన విరులనరులు- 
గానుకగానిచ్చి యామచ్చెకంటి పచ వింటి రాయల మూయ 
లకు లోనెన తెజంగెజింగి వనవిహారంబున కారాజముఖని అభి: 
ముఖనిం జేయంబూని యేవునుచున్న ది. 
ఆవారి॥ ఆటతాళము॥ పల్లవి॥ 
వనజాశ్చి. నీకింత వగాపీలలేవె యీ 
వన్నవైఖరిని జూచి వత్తామురానె । 
విరిదేసలు జాలువాతేీని | 
వికసించి పొదలింఫు మోాతేీని | 
కరువలి పేరెములు వాటీని 
గండు జేటులు చానుదీేని loi 
గొరువంకలు మాటలాడేని కోయిలజవరాలుపాడేని। 
చెజకువిల్తుండు మల్లాజేని చిలుక'"లల్ల గుంపుగూడేని॥_౨॥ 
కామునిబలములువాలేని కప్రురంవుదుములురా'లేని। 
ఆమని వనరాజ్య'మే'లేని ఆనందంబునంబే లేని 13 


వా! అని పలికిన మాటకు మటుమాటలాడకున్న పాటల 
గంధినిం జూచి యాబోంటి యేవునుచున్న ది. 
“కాంభోజి!ఆట!! 


వమేమాటాడవు ఓ చెలియ వమే॥ 


ఏ'మేమాటాడ'పేమే చూడవు 
మూమేల వాజెనె ముద్దులగుమ్మ 10 | ఏమే! 


విజయరాఘవచం(దికా విహారము విక్‌ 


“మేసేల చెవురించెన ఓచెలియ 'మేు'నేలచెవురిం చెసే! 
మునేల చెవురించె నేనేలవెగకైలి 
సినేలమిందికి రానేలనమా 3 1౨|| 


కరు లేలవీజెనము శ్ర కీ చెలియ కురులేలపవీజనమా త్త 
కురులేలపీ'డనే విరులేలవాడెనే 


నరులేలగూజెనే మరు'లేలె సీకు Bw - 
సివేల బడలితివే ఓచెలియ సీవేలబడలితివే। 

సీవేల బడలితి వీవేళ లోనికి | 

రావేల సీకీతావేలనము ” IT 


వా. అని పలికిన యాకలికిచిలుకలకొలికి యాలీలావతి' 


వరామునం బొడము చితుచెమటలగోటమోాటి కురులంగూ డడ. 
దున్ని, కురులపొరల విరులసరులు మజల దుఆజిమి, గుబ్బ చన్ను ల. 
మిోాదమెలిగొన్న బన్న సరంబులచిక్కు- దీర్చి, కణింగినలిలకం. 
బు తీరుగ దీర్చి, తదీయగుణంబులు విస్తరించి, మూపు వస్త 
రించి, కొొంతకుస, రించి యేవునుచున్న ది. 


చెలిక క్తెవూట॥ ఇంతవంత నీకేలబాల! 


ఎంతప నికై న “నేగలుగం గలగందగవా? మగువా 
నగ వావుతించు కటాశ్రాంచలంబు నామైనుంచి 
సీవున్న విన్నంబాటు 'దెల్పవమా కొమ్మా. 


24 యక్షగానము 


లీలావతి (పత్యు త్తరం॥ అయి శే వినవే చెలియ, 
వా, అని 'యేమనుచున్న ది. 
ఫఘంటారవము॥ఆదితాళము॥ 


వెన్నెలలో బయలు బేరి విజయ రాఖువళ్‌ రి 


వన్ని కాండె మిన చ్చె'నే యాజేయి 1౧|| 
కన కాంబరముగట్టి కమువఏరులు చుట్టి 

ఘనమైన సొమ్ము వెట్టి శెదున చేపట్టి loi 
చెజనీటుగా జీనినేవళముపూాని 

సరగ నీరాజభాని పాలించు భూజాని [9|| 
పరిజనంబులతోడం బౌరులందజుచాడ 

మరుని గెల్పిన (పోడ మనవీధిజాడ ted 


లీలావతిమాట॥ ఆవెోాపహానాకారునిం జూచి 'సాహీంచినప్పటి 
నుండియు పచ్చవిలుకొండు మచ్చరించినాండు. తబజువాఖి 
పనులు నీ వెజంగవా! నిన్నే మడోవు పోవే. 
వాం అనిన నాచం దముఖితో నఖ 'యేవమనుచున్న ది. 
శీదారగాళ॥ జంపెతాళము!॥ 


దినదినము సాశెరాడో యావిభుండు మనపాలిశౌరిగాండో!। 
వనితలందజు చూడరో యతనిపై వలపుదరువులు పాడరో  ॥౧॥ 


-ఈరీతి వలచినారా యవరైన నీతలంఫు తలంచినారా। 
'మేరగాదమ్మ కొమూా శ యిటువంటికోరికలు గోరకనమూ ఇ ౨|| 


విజయ రాఘవచం(దికా విహారము వక్‌ 


అజగజాంతరముగాదా మనకు శ్రీవిజయ రాఘవ రికి! 
గజరాజగవమున వినవె నాబుద్ధి నిజముగా 'ెలిసికొన వె 434 


వా॥ అని మజీయు చేవునుచున్న ది. 


కాంభోజి॥ ఆటతాళము॥ 


చెలియ యాకోరికకొటఆకుం జెప్పినబుద్ద్ధి మోాణికు 
తెలియం బ_లేవారు దొరకరా యేలేయింత కరకరా॥౧ 
బటువుగుబ్బల యొ'య్య్య్యూరులు అతనికి 'వెయ్యారులు 
అటువంటిపొందునీకబ్బు నా యాదొరచిత,ముబ్బునా॥1౨| 
నవతులలోచనే పోరాటము వలెయీ జంరూటము 
నవమోహానాంగుని నూలిమి గలిగినప్పుడె మేలిమి ॥3॥ 
కలగంటి నితనిసింగారము కన్నెలకు బంగారము! 
వలచేనం'కే నవు వచ్చునా యెవతెనెనా మెచ్చునా॥ర॥ 


వా॥ అనిన లీలావతి యాచాలికతో నేమనుచున్న ది. 


వీలావతిమాట: ఓచెలియ, నీవన్న మాట నిజహానమ్ము. అమ్ము 
ఫీపలికి నాకు జన్నాంతర నంబంధ వశంబున నీయను 
బంధంబు సంధిలెం గాని కానిచో నీపసంగంబు పాస 
గునా, ఇందు కనుగుణంబుగా ముందు నేనొకకలగని 
యుందు. నీతో మందలింప నంకోచించియుందు దాదా 


25 యక్ష గానము 


ఫుగ వచ్చినవెనుక నే దా(చరాదుగా. తౌల్పెద వినవే 
చెలియ, 


వా. అని యావనిత యేమనుచున్న ది. 

ద్వి. లోలాశ్షి, యీమేడలో నొకనాండు 
చుళవించిన వీణామిటుచునుండి 
మృదుశయ్య పై మెల్ప'మెబ్బన తనకు 
నిదుర వచ్చిన శయనించితి నమ్మ. 
అవుడొక కలగంటి నలినీల'వేణి 
యిపుడు నీకా తెజణం7టిగింతు వినుము. 
పూర్ణ చ ౦దా)నన స్ఫురణంబువాండు 
కర్ద్డాంత దీర్హహా కనుదోయివాండు 
ఆజాన్గబాహుల యందంబువాండు 
రాజలక్షణముల రాజిలువాండు 
వర్షనీయ విశాలవశ్షంబువాండు 
స్వర్ణ వళ్ల పు "మేనివాయలవాండు 
కవినుత ధ్యజవజ/కలశాది చిహ్న 
భువనమహమూహాన సచాంబుజములవాండు 
గంధసింధుర రాజగమనంబువాండు 
సింధుగాంభీర్యంబు చేకొన్న వాండు 
చక్క-నినారిలోం జకనివాండు 


విజయరాఘవచం(దికా విహారము ల 


చక్కె-రవిలు'కాని సరివచ్చువాండు 
భువనమోహానుండైన పురుషుండొక్క_రుండు 
కవఛెలుల్‌ గొలువ నాకలలోన వచ్చి 
ముందటి "నిల్చిన ముద్దునెమ్మోము 
చందమామకు గందుబాయలొనంగు 
మృగనాభితిలకంబుు మెరవడి సిగను 
భుగభుగ వెదచబ్లు పూవులసరులు, 
మేనసంచప్రుేశేకు మినుకుల జినుంు 
జీనికుంకుముపూం౭త, చెవుల జవ్వాది 
ముదురు కెంపుల తాళి ముత్యాల యొంట్లు 
పదకంబు చేసరుల్‌ పొడాంగదములు, 
'మొుదలైనసొమ్ముల ముస్తీదు చూచి 
మదనుండొ మదనునిమానముయో లేక 
నలుండొ జయంతుండొ నలకూబరుండొ 
కలికి కంతునిదళకర "యో లేక 
రాజగోపాలుండో రఘునాథసుతుండొ 
ఈజగన్మోహనుం 'జెవ్వండొ యనుచు 
నూహించి మోహించి యుత్సాహమంది 
చేహాంబు ఫులకింపం దిమిరెక్కి. సొక్కి- 
చేమోడ్చి యుపచరించిన నన్నుయజూచి 


28 


యక్ష గానము 


యామహాోపురుము డిట్లని యానతిచ్చె: 
“ఛామాలలామ ద్యాపరయుగాంతేమున 
నేము సీనెవ్యర 'వెటులం జూలుదునె ? 
అరుదుగాదంట నె జనా ఇంతరలీల 
"లెజిగింపకున్న సీవెక్సెటుంగుదువు. 
విజయుండ నై నాండు విఖ్యాతి గంటి 
విజయరాఘనవుండ నై వెలసితి నేండు, 
గురుకుచ, యిందు/ని కొలువుకూటమున 
నొరపరియై యున్న యూర్వశివీవు 
రాశేందుముఖు, నీవు రతులకు నన్ను 
బెకొని రమ్మని బలిమిచేసితివి, 
నీరజానన, నాండు నీమనోరథము 
పూరింప రాదని పొమ్మంటి నేను. 
కలీయుగంబున నన్ను గలసెదవనుచుం 
గులిశధరుండు నీకు వరంబొనంగె. 

విను మటుగావున విజయశబ్దంబు 


మునుకొొన్న . రాఘవముఖ్య నామమున 
భూచక మున జాలం బొగడిక కక్కి 
యూ "చోళ సామా)జ్య 'మేలుచున్నాండ 


.నాంటి పట్టపుబేవి నను జోడుగూడి 


వీజయరాఘవచం(దికా విహారము 2 


పాటలగంధి చంపకవళ్లి యయ్యె, 
మున్ను నేంగాల్సిన మూర్తియే గాడె 
మన్నారు చేనుండై మన్నించె నన్ను 
రథను నాంటికి మనోరథము నేంటికిని 
పృథుశక్తి తో నడివీంచె నాకతండు. 
ననజదళాక్షి , యూర్యశినైన నీ 
నను గోరి యీతంజనగరంబునంచడె 
రతి విలాసమున భారతి వికాసమున 
నతివ, లీలావతినై జనించితివి. 

కావున నిను బొట్టుగట్టి చేపట్టి 

నా విలాసిని జేసి నడపనున్నా (డ, 

ఈ లీల'లెల్ల సీకాటలింగింపం గోరి 
లోలాశక్రి, నీకలలో నచ్చి నాడి 

అని వల్కి_ చతురంతయాన మెక్కి-ంచి 
నను దోడుకొని తన నగరికి వచ్చె. 


వా, అని యా 'కాంతారత్నంబు చిన్న నాంటి స్వప్నవృ త్తాం- 
తం 'బేమని తెల్పుచున్నది. 


పదము! ఎటుకలకాంభోజి ॥ఆది॥ 


గుజగుజ _రేకులాజేవేళను నాగుజ రాతికెంపుమోవిగోలను | 
విజయరాఫఘవళశి రి "వెన్నెలలో బయలుటబేరి | 
యిజుగు సేయక నన్నే లెనే lest 


30 


యక్ష గానము 


పల్లవి! కలకంఠి యిటువంటి కలగంటినే నా 


తలంఫులో నిన్నాళ్ళు దాంచుకొంటినే [౨|| 
జడనిండ విరుల సరులు చుజ'నే నన్ను 

పడుచ రమ్మని చేపళునే। 

విడిదికి. దానేవచ్చి వెలలేని సొమ్ము లిచ్చి 

కడవన్నె పెండి బొట్టు గన్హైనే 13 ॥ 


వా. అని పలికి యక్క-ల నిక్క_లసేయువిని మొక్కి_పలికిన 


యక్క_నకాంగితోం జెలి యేమనిపలుకుచున్న ది. 


ద్వి. ఓ చెలి, వినవమ్ము యొకరహన్యంబు 


సూచించెదను నీకు జోద్యంబుగాను 
అలికులనిభవేణి, యది నీవుగన్న 
కలకను రూపంబుగా నుండునవు శ 
రమణి, కళావిశారదుండను యోగి 
నమధిక విజ్ఞాన సంపన్న మూర్తి, 
దినకరోదయ'వేళ దివినుండి వచ్చి 
మన యొలందోటం దావుర కొలంకునను 
స్నానంబు గావించి జడలు విదిల్చి 
'మహాౌానియై గొంత సమాధి సాధించి 
కనువిచ్చి ననుజూచి కదళీఫలాది 
వనవస్తువులు గొనివచ్చి నేనొానంగ 


వీజయరాఘవచం(దికా విహారము ఖీ} 


నారగించి పృసన్నులడై నన్ను (బిలిచి 
యీారవాస్యం'బెల్ల 'సెత్‌గిం చెం గనుక 
విజయుండు నీకోర్కి- పెలయింపంగోరి 
విజయరాఘవ మహావ్‌భుండై జనించే 
నతనితోంబొందు నీకోబ్బు నిందులకు 
శతపత్ర నేత), సంశయము లేదమ్మ. 
వా. అని చకోరిక యా చకోరలోచనతో మటియు నేనును 
చున్నది. 
చెలిక_త్తెమాట! ఓయమ్మా దైవసంకల్పంబున నయ్యె 
డుపనికి మనకు విచారంబేల ! కాలవిలంబంబునంగాని యీ 
-పూనికసేకూడునా ? నేడు నామాటవిని వనవిపోరమ్మునకు 
రావమా 2 
వా! అని మందలింప నల కెందలిరాకుంబోణి కందర్ప 
దర్చంబు "సెరింపంజాలక వాలం గంపించి “కాలనిలంబంబున 
గాని యీపూనిక నెజువేజునా యన్న పలుకుల కులికి చెలిశో 
“నేమనుచున్న ది. 


కాంభోజి! ఆటతాళము॥ పదము॥ 
చెలువుని దోడి తెమ్మం'కే నీచేత గాదనేదానవు | 
-చలువలు సేయవచ్చేను నీ చందముచాలుం జూలునే 
పట్టకు నను ముట్టకు చెడనొట్టుసుమో నీకునా చెలి॥ [1౧|| 


వ్‌ యక్ష గానము 


నిద్దురరాదు కంటికి నీపొద్దు నేనోర్యనొంటికి | 
బుద్దులు చెప్పరాకువే నీసుద్దులు చాలు జాలునే | 
'చేరకు పేరం జీరకు నన్ను దూజకు సీను తొయ్యలి 1౨1 


అచ్యుతవిజయ రాఫఘ'వేంద్రుని 'దెచ్చేవొ * త్రేవా నెచ్చెలి | 
ఇచ్చకాలాడ రాకువే యెన్ని గచ్చు లే యెటిమెచ్చు లే 
తలవముం'కు యీపొలమంకు సీచలముంొకు నాకుసెంచ బే 1911 


వొ. అని మజీయు 'నేమనుచున్నది, 
పదము॥ ముఖారి॥ రూపకము॥ ఆటతాళము॥ 


బుద్దులు చెప్పవచ్చేవొ నావద్దకు వానిందోడి తెచ్చేవొ! 
ముద్దుగుమ్మా నాపైనెనరు గద్దొలేదో (చెలుపవమ్తా 1} 
ఇద్దజిమనసు లొకటిసేసి యిన్నాళ్ళునినుసంతరించిన। 
ముద్దువెల్లించుకొ'నేది కద్దొ లేదో (యేమనేవు!) 
తెలుపవమ్మా చిన్న నాంటి చిలిపసెదువొ గాదొ! 
"వెలంది, య చ్యుతవిజయ రాఘవ, విభునిందోడి తెచ్చేవొ 
"కేవా (కెలుపవమ్మూ) ॥౧| 

వంటక్షమొల్లక విడెమొల్లక్‌ వలవుమున్నీటమునిలినదానికి 
కంటికినిద్దుర రప్పించేది కడ్ష్డోలేదొ। 
ఇంటివారునవ్యకుండ నిందువాసి6 దోడి తెచ్చి 

కం చుగట్టుకొొను నేది కద్వోలేదొ 1౨|| 


విజయ రాఘవచం(దికా విహారము లిక 


ముమ్మర ౦ఫు వలపువక। గారామ్ముదించి సీచేతికి చ్చెదంగాని 

కము వొన్నికిం జదిపిర'వేది కద్దొలేదొ।! 

నమ్సందగిన చెలివినీను నన్ను వానికి, "బెండ్లి సేసి 

కమ్మవిల్తుని కాశదీశ్పేది కద్దో లేదొ! వమ'నేవు 

తెలుపవమ్ము. 13} 

వా! అని ఫొముపలికినపలుకులకు నమ్నుతించి యాలాగ 

కానిము), 'వేళరానిన్వు, 'నేనమ్ముహీపాలుసిం దోడి తెచ్చెదనసి 
నమ్మికలిచ్చి యుబుసుసోకగాం. గొంతొసేపు శృంగారవనాంతెరం 
బున విహకింతము రమ సని చెలిపిలువ ఆలీ యొడయడనిదానికి 
వారికి. బరస్సరవచన రచనలు నడచెనంట యెటువ'లను,. 


దరువు! కాంభోజి! అట తాళము॥ 
వనజాశ్రీ నీకింత వెరాగ్యమేలె యా 
వన-వెఖరిజూచి వత్తామె! 
వనిత మన్మధుని జవ్యనమెగాని యా 
వనమంశే నేడు నామననురాదె చెలియరొ 1౧1 
ఇందువదనా యింత కుందనేలే యీ 
నందనారామంబునకు. బోదవమూా 
అండై తె రానొల్ల నచ్యుతరఘునాథ 
నందనా రాముంబునకు వచ్చేనే చెలియరొ lst 


వా. 'అని పలుకు (పీడావతిని'వేడుకొని యా(పోడ చేడియ 


(శ్రీడావనంబుజాడకు వచ్చునవుడాలీలావతి యనుకూల బాలా 
8 


చ్రేశ యయకు గానము 


నిలాది శుభనిమి కంపులంజూచి చి తంబు హార్షాయత్తంబు సేసి 
జూ క్‌ అన యె 
కొని యత్తజి నాబిత్తరితో నేవునుచున్న ది. 


వదము॥ ేగు ప్పి! అదితాళము॥! 


అనుకూలళకున మాయెనము నేనిందురాంగ , 
అనుకూలశకునమూయెనవు యానూపటికి 
నను విజయ రాఘవభూనాయకుంజేలే నేమో lol 


విరులుర్ముల్లని 'రా'లెనమ్ము. నాకొప్పుమోయ 
విరులురుల్లని రాలెనమ్మ యావిభుండు నా. 

శిరసున ముత్యాలపేస "పెళ్టునేమో 9h 
చిలుక మూవి పండు నొక్కినను శ 'నేజూడల్గ 

చిలుక మోవిప ౦డు ) న్థాక్కె-నమ్మా న. 
కళలంబొ కించి నామావ్‌ గంటు సేసేనేమోా ii 


4 me 


చలువగాడ్సు విసరెనమ్మ నాశెదురుగ 
చలువగాడ్పు లన్‌. నన్ను జేకొన్న 
చెలువునికిం 'బెటకొంగుచేత వినర ఖైనేమొ foil 


వా. ఇవ్విధంబున నలసి సొలసి వలసి యొల్లమిగా నన్వనికి 
శు నలప పంకం చకోరిక 'టేమనుచున్నది. 
వడము[సౌరాష్ట్రము॥ఆది॥ 


చిగురాకుంబోేడి, యూపవాగడ చూచితినె। 
మగనిగుణంబులు పొగ్గ్షడంజూాచితినె io 


విజయ రామ్లవచంద్ధి)కా వివరము లిక 


శుక్షవాణి, మారే చేడు చూచితి'వేమె। 


నకి, యిందు మారేడు చనుడెంచినాండు 11౨1 
మగువ, శేనరముతే మనసురాదంటనె। 

మగని'చేసరమె కే మనసాయినమ్మ 113 11 
నతి, చూవిశే యింతనన్నా వామే"! 
పత్రిమోవి"కేయింత కా 11511 
ఎలందోంట మాధవుండజేలీనవ ” 

'ఎలందోంట మాధవుండేలీది=ె వా IRI 
వున్నాగ సేవకు బోదమురా'వే। 

పున్నాగసే వశేగాద నిన్ను వేంజేది [1౬ [1 
కలియుగ పారిజాతము గనుంగాంటివేమె। స్వ 
కలియుగపారిజాతముం గనుంగొంటినమ్ము [1211 
కళావతి, సంతానము గదియ ర్వావమ్మా! క్‌ 
కళావతిసంతానమె గదియవచ్చేని. Teal 


నా. అని యారమణీమణి భూరచణీరమణుండన్య కాం తా 
"సక డై వచ్చిన చిన్న లతో 6 గన్ను లః ట్రనట్టున్న + సోటంబు! 
నిల్బనోపక యేమనుచున్న ది. . 


పదము!|ముఖారి! | ఆటతాళము!! 


కర యింతయారజము మోతీ తొరనవ్ర 
కానిలేరా లేనిమేరా దాన్ని 
వీరవల్లెవాటాయెనా (శ్రీవిజయరాఘవేంq్యడ :10| 


యక గానము 


ms 
లు 


వన్నె కాండ్ననె సీవా వాలుగంటి కెంటనంటి 

యెన్న _వెతివి నీవిచ్చిన మొన్న టిబాన! వమాన(జాలవా” 
కన్ని పైెనాన జూణవెదును మన్నారుదాన ll_otl 
అద్దమశేతిరి చానివప్పనుండి వచ్చినాతో 

సుద్దులాజేవ్ర కన్ను లనిద్దురడేర ఓరి నీకు 

పాొడద్దుపో బేర, రఘునాఖేందు? ముద్దుకుమవూర  ॥3॥ 
మాటికి నీనున'న్నే లిన, మాటవాసి మజచిదాని 
పోటిసేసేవు! నీవాడిన మాటలేమాయి। నోరోరియా! 
బోటిబచేవూయ। చేలు క ర్రాటక రాయ |kex| 


నా, అని యాననిత జనిళాను రాగమై మ౭కియు'నేమును 
చున్న ది. 
ద! ముఖారి! జం"ె! 
గముకించి రేరాజుకవు స్రోదమ్మిపటాణి 
జముదాడి సానద్‌ళ! వలరాచ 
దుముడారు బయలుబే౭। కోయిలలు 
డముకులై వెడల బొ ఆ॥స్యామి॥ 1౮||. 
పల్లప్‌॥ విజయ రాఘవదధీర వికుమార్కా-వ'తార। 
యిజుకు సేయకునముయ్య యేలుకోవయ్య l_e|- 
బీకుదు చిల్క_పటాణి తరటుూసేాం గడయ్య। 
చెజకు సింగాణిరాొతు ఇంత ము... 


విజయ రాఘవచంది)కా విహారము తి? 


మృరమైతే యేమిసేతు! వలఫు'బే 
వరకు "నే నెట్లు డాతు॥స్వామి! 13॥ 


దండిగా రతిరాజు దళవాయిదిగియున్న 

పందు'వెన్నె లగుడారు, బయటనదె 
బొండుము-ల్లైలబీడారు, ఇట్లయి లే 

గుండె దిగులెట్లు దీజు, కర! 


నా॥ అని పలికి యాలీలావతి తనవిరాళిం జూచి గేలిసీయు 
శా వీకలదూటినజకోరిక యూటజుడించెనంట మెటునళను, 


దరువు! ఎజుకలకాంభోజి! ఆటతాళము॥ 


మనువుసి చెలులెల్లననుదీవిం'చే వారు 

మనసిచ్చి నేంజేల మాటాడరమ్మా! 

అనుమానములమ యచ్యుతభూపాలుని 

మనుమని చెలులెల్ల నినుదీవిం చేరె Aoi 


కనకాంగి, వినవె నాకన్ను లముందలు 
తనయునికిదూ'పె'నే తలిరువిలు కాడు! 

'ననలోణి, నిన్ను రఘునాథభూపాలుని 

తనయునికి జూ'పేది తగవు గాదంట వె 1౨|| 


మగువలారా నేను మరులు నొంచునేవూయు! 

“నగరని మిమ్వుంజూల నమిలి గద! 

చిగురుంబోణి యీపొా?జ్లై శ్రీవిజయరాఘువుని। 

నగర సీవుంజేవు న'వ్వేవారెవ్వగె 13॥ 


లం యక్షగానము 


తరుణి, సింగారంబు తపవోతనయ్యేని! 

నరిపెణ లిప్పటికి సెంపవు పోచ! 

ఏరిబోణి . యచ్యుతవిజయ రాఘ వేంద్భునితో | 
పెన నై కేగాని పైంచునా నీకు 155 

దొరకు నామనవు "లెవ్వరువిన్నవిం చేరు 

తరుణు 'లెన్యరు బారిదప్టించేరమ్మ 

నిరతంబు మో౭ద(గాక' నీవింత పదరిలే। 

దొరకునె యిీలోనె దొరపొందు నీకు [౫1 

మారు డల్లదినో నాచేరికం గనుపించె! 

నేరీతి సైరంతు 'నేమినేతునమ్మ। 

రారమ్మని నన్ను రఘునాథ విభునికు 

నూరుం డాలిగనేలిలే మాడర్తండేవిసేసెనె lel 

కళావతి సంతానము గదియరమ ని నన్ను 

బలీకినమాట తప్పకుముమ్మ నీవు! 

మలయజగంధి, నామాట తెప్పునా నిన్ను 


కళానతి సంతానము గదియిం.చె నము ley. 
సవతు లేక. - శ . * 
ఖః = క జ ౫% 


వా॥ అని తన నాయకుని'ేరు చీపుకొనుచుం జకోరిక కోరిక 
"సీకూ ర్చెదననియూజడింప నారడివలపున ఏరిడియై మారుని 


విజయరాఘవచంది)కా విహారము 89 


పోరుడుపం జాలక యానీలాలకభూ పొలకందర్పుని డెందంబునం 
గీలించి పాలమున్నీ టి తెరలుపొరలివచ్చి భూలోకంబు ముంచి 
చట్టు చాల రాళంబుగా నిండుపండు వెన్నెలలు గాయు చంధ 
మూవుణాయలం గుందియు, నతని నిందింపక (వియోక్తుల మండ్ల 
లించెనంట యెటువలెను. 


శేగుపి | ఆట'తాళము॥ పదము॥ 


సా 
వెన్నెల "వెదచల్లకు చందమామయ్య 

వెన్నెల వెదచల్లకు 

ఫున్నమజూతరచేసి నిన్ను 'వేడుకూందుంగాని॥ నన్నె ల॥౧| 
పొలయల్క-దీరి నాచెలును(డు నన్ను జేరి! | 

కళల బోొక్కి-ంచి నన్ను గాంగిట నుంచి 
కులుకుగుబ్బలమిాందం గుచ్చినగోరులకు 
నెలనంకలంచును నీపేరు పెళ్లెదంగాని lol 
తొడలను నన్నుంచి దొరల పట్టభదుండు 

బుడిబుడి నాగుబ్బలు వుణుకుచును!। 

విడిగంపుసెజ్టలోన విహరించుచున్న పుడు 

కడగంటి నిగ్గుల నీకందుదీ ర్చెదలాని 191 


వెలంది రమ్మని నన్ను విజయరాఘవళే రి 
యలముకొన్న ప్పూడు నాయలమటద్‌జు! 


40 యక్షగానము 
చలువలు వెదచట్లు జూాజిబంటి మారుగా! 
కలువలరాజా నిన్ను కన్నులనొ త్తెదయగాని Ref 
. నొ. అని యాకలికి కలువలచెలీకి6 (బియాక్తులు వనికి 
యతని 'మేనబ్లునిం చేరుకొని దూబజబుకొనెనంటట 'యటువలెను, 
ఘంటారనము॥ జం పెతాళము॥పల్లవి॥ 


మేలువద్దా మేలువద్దా మేలువడ్డా సీక్షుమోాలుడాలు 


నజీర | 
ఈలాగు నీను నన్నేంచ సాంగితివి॥ 'మేలువద్దా॥ 
మానగరు నుంచి నీ మరుతు మావులశెల్ల 
చీని చక్కె-ర చెట్టి నేనే సాశితిగా loi 
అలరు విల్కాడ నీయాయుధంబు లటన్న 
దలమింద నుంచుకొని తగన్రు నడపుదుంగా ౨|| 
వలరాజ, నీనగకిదళవాయి వచ్చెనని 
యెల దోట విడిది సేయింతుం గా నేను Ist 


వా. అని యాభదగజగమన విజయ రాఘవపట్టభదుిని 
మాం౭దొమోాహాంబున శేయెల్ల ని దాహోరంబులు'లేక యా 
“ాం'తార మధ్యంబున నొక చం. దకాంతశిలామయ'వేదికాంత 
రంబున 'వేగింపుచున్న లీలావతిపాలి కొకబాలికామణి వచ్చి 
మజ్జనభోజనాదులకు రమ్మని వీలుచుచందంబునకు నాకి ము 


వీజయరాఘవచంది)కా విహారము 41 


సమ్మతింపని యందంబునకు పరస్సర వచనరచనలు నడచెనంట 
ఊయటువ'లెను, 


ఫఘుంటారవము॥ ఆట తాళము॥ 


రాశేందుముఖ, యింతరారావు నీకేల | 

నాకుం 'దెల్చ్ప రాదంటనె యోయమ్ము! 

నీకు 'దెల్బంగా నేమి యీకాంక దీర్చేవొ 

నాకోర్కు. లీజేశ్చేవో కీ చెలియ 1౧|| 


పలుగజ చేసికోవె జలకము వోసికోవె ! 

"తెల తెలనాజ వచ్చెనే 'యోయన్ము 

పలుగజ నేనొల్ల జలకము నేనొబ్ల 

బలిమి సేయరాకువే యో చెలియ | ౨ 


సరిగ చీరగట్ట'వె మెజుంగుసొమ్ము 'వెట్ట'వె | 
అరజామనము పోద్దాయినే 'యోయమ్ము | 

సరిగ చీరచేనొల్ల మెజుంగుసొమ్ము నేనాల్ల 
దరముసేయ రాకువే యూచెలియ 131 


జాలిపీ(టకు రానె జవ్యాది పూసుకోచవె 

-చాలపొగద్దు నోయెనే యోయమ్మ | 

జూలివీంటట నేనొల్ల జవ్వాదినేనొల్ల 

నేల నాశోం బో శేవనో యాచెలియ io 


42 యక్షగానము 


తిలకము దీర్చవే కలపంబుం గూర్చ'వే 

కొలువుకు వేళాయెనే యోయమ్ము | 

లిలకంబునేనొల్లం గలపంబు -నేకొల్లం 

గలహమునకు రాకు వే యోాచెలియ IIL. 
ముడిపూలేలచుట్ట'వే విడెమేల్ల ముట్ట'వే 

గడియలు పది సెల్లెగా ఓయమ్మ! 
ముడిపూలునేనొల్ల విజెముందుకో నొల్ల 

గడిబేరి వాదించకే యోచెలీయ pe 
పానుపు దిగిరానె బోనముం బెట్టిరి లేవె 
భానుండు పడమట చేకెనే యోయమ్ము | 
పానుపు డిగ చేనొల్ల బోనము నేనొల్ల 
లేని జగడ మేటికే యోవెలియ ie 


తు 


వా ఇవ్విధంబున మజ్జనభోజనాదు లొల్లక యాయల్లక 
భరంబునం దదేకాయత చితళైయున్న మత్తగజగమన 
నూశరార్చకయాదర్చక నమానునితోం గూర్చకున్నల గ్లొదువ 
వచ్చునని మదినెంచి యా చకోరలోచనపాలికిం జకోరికవచ్చి 
'యేమనుచున్నది. 


ద॥ శంకరాభరణము! ఆదితాళము!। 
వనజాక్షి , నేం బోయి. వచ్చేనమ్ము ౦౮౪ 
దినములో శుభవార్శ 'దెచ్చేనమ్మ loi 


విజయ రాభఘవచంది)కా విహారము 


వలపఫువక్క-ణకమ్మ వాయింప పవమ్మ 
చెలీ, యిల్లు సవరణ సేయంపవమ్మ 
కులుకు గుబ్బల వానీ గ్గు చ్చేనమ్మనా 
మెలంకువగని నీవె వెచ్చేవన్ను 
తెలుస దగినమాట తెలిసే పేనమ్మ! | 
నెలత, వానిందెచ్చి నిలిపేనమ్మ 
తగినట్లు మనవి పద్యము చెప్పవమ్ము 
నగరికి రమ్మన్నాబొ చెప్పునమ్హ 


వా॥ అని చెలి పచరించివలికిన నీలావతి 
బలికెనట రాటున లెను, 

లీలావతి విన్సించేది. i 

ద్వి. నారీ నిరోవుణిం, నాకు నీకన్నం _ 
జేరికయన నెచ్చెలు లెవ్యరమ్మ. 
దగర నెలత, నాయలంత 
భేదమేమున్న ది (పియనఖ, మనకు. 
"వెనుకకు నీవు నావెత భూడంజాల 
వనియుందు నీవంటి యాసప్తు రాలుండి 
యొక విచారంబుో నుండంగాం దణునె! 


అకట ! నాకుంబనేమి యన్నట్లు సీవె 


11.౨1! 


1131} 


HEI 


III 


రయయుపచరిం-ది. 


-క్లీ 4 


యక్షగానము 


యూరకుండితి వేని యొకు లెన్వ రై నం 
గోరిన కోర్కి- 'సేకూర్చం జాలుదుక ! 
తెజవ్క నాపతినిం దో తెచ్చెదననుచు 
నజిముజదీర్సి నాకభయమిచ్చితివి. 
మదిరాశ్సి, నీవింత మాటాడినవుజె 
గొదవలుదీతె నాకోర్కు-లీజేళ. 
కీరనల్లాప, వాకిటివారికెట్లు 
"పేరు-చేర్వరుసలం (బియము సెప్పెదవొ 
లోలాక్షి, యేలాగు లోని కే దవా 
వలాగుదొటబకునో యేకాంత'వేళ! 
పడుచుల 'నేలాగు బండుగ శ్రైదవొ! 
పొడగనుళులాగు పొంకమయ్యేనొ 
చిగుశాకుంబోండి యా చెలువునివద్ద 
మగువ నేలాగున మచ్చుగప్పెదవా 


లలన, నామనవి యేలాగుదెల్పెనవొ! 


చెలియ, 'యెట్లాోడంచాటు సేయనున్నా వొ! 
'వెజవక యేలాగు విన్న వించెదవా! 
దొరను నీవేలాగు దోడి తెచ్చెదవా! 

సీకి బుద్దులుసెప్ప నేచెంతదాన 
సీకార్యమోాడేర్స సీ'వెనేర్చరివి. 


విజయ రాఘవచంది)'కా విహారము షభ్ర్‌ 


కలకంఠి, యాయుపాకన్యకవద్ద 

నల చ్మిత్రశేఖ నీకరవాసి దిగుడు. 
దమయంతికొజకు జౌత్యము చేసినట్టి 
కమలజు లేజి నీకన్న 'నేర్చరయె! 
వూస్హేందుముఖ, సీవుపూనినయపుజె 

పూర్ణ మయ్యె మదీయపూజా ఫలంబు 
వలస్రమున్నీ టిలో వరదవోకుండ 

నలి వేణి, యొక 'ెప్ప-వైతివిసీవు, 
ఈ(పొద్దు సుముహూర్త మికమ్మగొనుచు 
భూపాలుపొలికిం బోయిరానమ్మ. 


వా॥ అని తత్సఖరత్నంబున కుత్పాహాంబుం బొడమించి యా 
శ్రొమ కమ్మ కేదంగి శే రేకుయు  వలపువక్క-ణవి స్తరించి కస్తూరిచే 
గోర్యాగణను లీహకహాంచి, విఖాచేసిన యాకమృు సఖచేతి 
హొనంగి పోయిరమ్ముని పొసనయగంబలికి యాలింగనంబుగావించి 
పంచిన, నబ్బాలిక భూపాలునిపాలికి. బోవుచుం దనలో6 జూ 
నేవునుచున్న ది. 


పదము॥రేగు ఏ॥ ఆది॥ 
ఆటీ 


అనుకూలవా ర్తలు నింటింగా సీ గోవలో 
ననుకూలవా ర్తలు వింటిం/గా! ఈ 
మనుజటే వేంద్రుండు నాతోమూటలాజేనేమొ io 


యక్ష-గానము 


భనళములునినవచ్చెగా ము క్రెదునల , ధవళములువిన 
వచ్చెంగా! అభువనమోహనుండు చెలికి బొట్ట్రుగ క్లే 


వరా | So 
చమ పంస్షైదురాయెంగా ఈ(పొద్దు గ జనిమ్మసంక్లదురా 
యెగా! ఈఒకొమ్మ న లంక గుచ్చిపక్ట్రే 
చేము 3|| 


వపాలబిం'దెలుగంటిలగా ఈదోవలోం 
జాలవించెలుగంటింగా._భూ 

పాలుండు చాఅకుమోవి పాలించే నేము: iv 
వికులకావడివ చ్చెంగా నా కెదురుగా 

ఏకుల కావడి వశచ్చెంగా! కక 
వికలశయ్య'నేలే నేమొ విజయరాఘ'వేం[దుఃడు! మా 


నెలందిని వికులశ్రయ్య నలేశేము . “I 
నా! అని మార్లంబున శుభవస్తుదర్శనంబున 'కానందెం 


ప బుష్పకంద్యుక Ey చార జా క్రాప్టలంబులు జీనితట్టల్లం 


ఎక్టంచుకొొని యాపట్టభ ద్రుని నగరివాకి లింజేరెనంట యుటువలెను. 


నొ. అప్పుడు క విజయరాఘ'వేం[దునినము ఖంబు 
నకో నిజవయస్యనుబంచి, యీామనోరథఘటనం బతిదుహ్మ్క-రం 


బనియమెంచి తనలోందా నేమనుచున్న డి. 


పదము॥శంక రాఛభరణము॥ 


పలుమాబు 'వేడుకొంటిణా వానివద్దకుం 
చెల్లిని జబోయిరము ంటింగా loi 


విజయ ర్లాఘవచంది/కా విహారము శ 


నమ్గుఖము ేరంగూడునా- చేరిన వాండా 


రమణితో మూటలాడునా 1౨|| 
అనువైన వేళగాదుగా ఇప్పుడీకమ్మ 

వినివింపం బోరాదుగా . RE 
విన్నా చౌకసేసునో చౌకసేయక 
“నన్ను జేరందిసునో ' Il 
నానోములీజేరునా ఈపనుఆె ల 

దీనివలన దీటునా . . ts 


వా॥ ఆసమయంబున నూర్వశి పూర్వసఖయైనరంభ యా 
విరవానంరంభమెణింగి మెజుంపంబోణి నూరార్వి" ఇసి 
కుళంబుసేకూర్చి వచ్చెదనని మూయాథబరియై యా-సీలకబరి 
యున్న 'కేరిదారిగావచ్చెనట యైటుమలెను. 


కొరందళువులు[వ్తూళనిష్యభ్రిపుణటు! + 
జింకపొక్కింటి యశలుదీరిన చిన్ని తిలకము మించగా 
నంకుకడెన్తులు నూరవ జప్రుసంచెదండలు మెజియంయగా.. 
వచ్చె నెబుకత. | oe Ilott 
వచ్చెనెబ్లుకత విజయ రాఘనవసుమతీపతిపీటికి 
రచ్చసేయుచు రాొజపీధులం రాజవదనలు చూడంగా॥.౨॥ 
ఆరపముగా  నెతికవోసిన యరిది చీర చెజంగులు 
పారుటాకులచీరతీర్తునం బాదములజీ రాడంగా 113 [| 


48 యశకగానము 


గుబ్బ చన్ను లమిోందంజేర్చిన గోవకెంప్రుల"పేరులు 
గబ్బిగాగురుగింజపూసలు కంటసరు లై మించంగా !॥6!' 
వం ఇవ్విధంబున సాశ్రాత్యరించిన శకునాల చెంచుమించు౯ 
బోండిరాక విని లీలావలిశో నొకబాలికయేవునుచున్నది. 
నఖమాట॥ ఓరాజీవలోచన, ఓరాకేందుబించానన, ఓరమణ్‌ీ, 
శిరోమణి యొకవిన్న పంబు వినవమ్ము. 
లీలావతి॥ వమే, యీమనెదవే! వమి విన్న విం చెదవు -తెల్ప'వే. 
చెలియ ! 
నఖ! నేంథొక యెటుకత మనవీధి దోవగావచ్చి, యడిగినవారికి- 
దల6పు తార్కా-ణగాందెల్పుచున్న ది. త్రో డి తెత్తునా జ 
లీలావతి! అయితే తోడికేవే చెలియ. 
చెలిక శె! ఓీచిగురాకుం. బోడి, మాయక్క-విలిచేనిరా'వే. 
వా! అని లీలావతిపంచినచెలి పిలువ" నెజుకు వెజుంగులల 
బోణి యాహాలికామణిపాలికి వచ్చెనంట యెటువలను. 
ద వచ్చెను దరువ్ఫపాడుకొంట . "తాను 
విచ్చలవిడి రాజ వీధులవెంట ॥వచ్చెను " 1౧18 
తీరైన బుట్టిచేపట్టి _ మంచి 
పారటాకుల చీరగట్టి పచ్చబొట్టువెట్టి [వచ్చెను 13 
నా. వచ్చిన శబరను లీలావతిమాచి యేవునుచున్న ది. 


విజయరాఘవచంది/కా విహారము 49% 
లీలావతి! వమేయెజుకత, నీయూరేమి 1 సేశేమి ? నీవిధంబూ 
'దెల్ప వే. 
వెజుకత॥ అయితే ెల్పెద వినవనూ స 
వా॥ అనినయెజుకత యేమనుచున్న ది. 
పదము॥ యరుకులకాంభోజి! ఆట తాళము॥ 


ఎటుకోీ యొబుకో యమెబుకో యవ్వ | 


ఎబుకడంగ వి నీ కెటుక సెప్పేను 10౧1 
వముందారముననుందు మలయాది) నుందు | 
పాందుగా మాయాపఫ్పరి నుందునమ్మ 11.౨|& 


ద్యారకనుందుం గేదారంబుననుందు 

మారకపురినుందు వుధురలోనుందు 

చిజుతనై హారిపూజ సేతునోయమ్ము- 

సురలకు శకునాలు చూతునో యమ్మ | 

వెజవక గుజీచూచి 'వేతునోయమ్మ॥ 

కొరవంజి మన్నారుకోడలినోయమ్ము 11911 
కలికి మున్నే చైనం గడతునోయమ్ము! 
నలుదిక్క్ము-లయందు నడతునో శ! 

ఏలుంబూని యములు విడుతునో యము! 

పులుల సింగంబుల. బొడుతునో యమ్మా 2. 


వ యక్ష గానము 


ఎల్ల రాజుల" పేరు 'లెజు(ంగుదునమ్మ! 
'తెల్లదీవిలోనేం దిరుగుదునమ్ము! 
చల్బని నూటాోడుకుంటా జరుగుదునమ్మ। 
అల్లుని యలబ్లునికొల్ఫుకు నరుగుదు నమ్ము HRY 


ఎబుక సెప్పేవారి నేలుదు నమ్మ | 

సరివచ్చు వమూటాడం జాలుదునమ్మ | 

వరుస గలిగినయింట వాలుదునమ | 

దురితంబులెల్లం బోందో/లుదునమ్ము Tell 


దినపయనముల పంగుని తిరునాళ్ళు చీవింప 
వనిత, దవ్వులనుండి వచ్చితినమ్మ 118౭11 


శూ! అని పలుకుచు వచ్చిన యొజుకతను మరకతపీఠంబున 
నుంచి తానొక వజ/శిలాఫలకంబు పై6 గూర్చుండి, నాని ముగ్గ 
సందిగ్గవచనంబులకు నవ్వుచు, నవ్విరిబోణి యెవ్వరికిందా-ర్కా- 
ణఇగాం జెప్పితివి తెల్పవే యనియడిగినలజెంచుమించుబోణి 


ఇయేమనుచున్న ది. 


చ|| యానాదుల వంగడమున చేలిక వొ పారునికడ। 
కానలలో నడయాడుచయు6 గడుపైయుండలోను। 
కానుపుగనియెదివేయని కాంతునింజేశెదేయని 
-ఈ'నేలకు. బొడమినదొరసానికి. జెప్పితినే lok 


విజయ రాఘవచంది/కా విహారము 61 


బురుకల 'కాపరిపేరింటి ఫురువున కే యావలెనసి 

బరవనముగం దోంబుట్టువు పలికినపలుకులకు | 

నెఅచిన యారుకువుముకు వెన్ను నింబెండ్రాడెదవని 

నరిగరితలనే'లదవని శకునము చెప్పీతి'నే Holt 

తెల్లని డానరి కానుక తెచ్చిన నారుకుమమ్ముకు 

నల్ల నిచేవరయిచ్చిన నాండలిగిన చెలికి 

తల్లీ, యీవులమా నె 'తాందెచ్చియిచ్చీనని 

గొల్ల లేలిక "రెండవ కొమ్మకు సెప్పితి నే ‘Half 

వా!। అనిపలికి తనవంశవృ క్తాంతంబు విన్న వించెనంట యెటు 
"వలెను, 


దరువు!। కేదారగాళ।। ఆడది![॥ 


"నెలంది, సింగపఫుమోముబేవర వనియ్యమందిన చెంచులు 
కొొలముసాొములుగాని వేతొకకొొలమువారని యొంచకే ॥౧॥ 


“పలుకు లేటికిం గొవముకుసామికిం బకుచునిచ్చినయెణుకలు | 
పొలి వినవే మాకుగంచపు బొత్తుగలసిన బలగమే 1౨|| 


వా. అనిపలికి యాకలికిశో మజియు నేమనుచున్న ది. 
ద।। నాట।। అమ్మాయమ్మ 
చ|| మధ్యమాది।। 'మొక్కి-యడుగవమ్మ సేయె టి 
"మక్కి యడుగవమ్మ | 
ముక్కియడుగకుం'కు మూకాంబిక వచ్చి 


యక్షగానము 


ముందర సలల | 

యోయమ్మ మొక్కి యడుగవన్మూూ oir 

తలంసుకోవమ్మ సీమనసులో తలంసుకోవమ్మ 

తలసినతలలప్టై c దార్కాణగాంజేప్పే నే! 'యోదుండి 
తలంసుకోవమ్మ 1|౨|| 


ముత్యాలు చెప్పించవే యోదుండి ముత్యాలు చదెప్పిం 


చ'వే 
ముత్యాలుదెప్పించి మొరింకులో నించునీ 
ముచ్చట చెప్పెదనే “యోదుండి [19|| 


వా. అనిన లీలావతి నీలాలమొరింకులో వజ) వెడూర్యమర 


కత మాణిక్య గోమేధిక ఫ్రమ్యరాగ పద్మరాగ మౌకి,కంబులు 
విడిక్‌లించి తి ఛాగంబులుగా నుంచి తన యిష్ట్ర'దేవతను పార్టించి 
నీజలక్ష ఇంబులుపరీశ్రీ ంప్చ వని హా స్తంబునిగిడింప నెబుకత 
తదీయాభివత కథాకథనోను కయ తన దేవతల? బా ధ్రిం చెనంట 
యెటున లను. ్ట 


ఎఅుకతమాటలు॥ అమా శ్రచమ్మ॥ సామి మన్నా రుసామి ! 


మంగళగిరినాత ! సన్ని గరాయ | ఓాల్ల విళ్ళ "రాయ ! 
బదరినున్న గోపాల ! పండరంగి విఠల . 

కదిరి వోబుళనాత |! కంచి నరదప్ప ! 
శావేటిరంగనాత ! 'కాకులము నారసింవా | 


విజయ రాఘవచంది, కా విహారము కక 


భావనారాయణ ! భదా+ది?) రాను ! 
ఏర రాఘవసామి ! వెంకటగిరినాత ! 
ఉఊ్యారకావురివాస ! ధర్మ ఫురీశ ! 
చక్కని వాకిచ్చి చల్లనివాకిచ్చి అక్కతలంచిన తలంపు 
లానతీరయ్య, బంగార పువాకిచ్చి భాగ్యముల వాకిచ్చి 
సింగారపు వాకిచ్చి సేవుము 'దెలుపషరయ్య, 
వా, అని పలికి లీలావతికరంబు నిజకరంబునగీలించి యే 
మునుచున్న ది. 
ఎెకతమూాటలు॥ అనూ యమ్మ, సెయిసూవు, సెయి సూపు 
సెధిసాప 'వేయమ్మ. బంగా కెసియ్యి బాగ్యముగల 
సెయ్యి ధనముగల సెయ్యి, ధాన్య ముగలసెయ్యి. 
పదము॥ కొమ్ముబంగ రువాన గురియించు సెయ్యి 
రమ్మినిసుట్లాల ర ప్పించుసెయ్యి! 
నమ్మినవారిని నడ పేసెయ్యె 
అమ్మలక్క-లకెల్ల సొమ్మిచ్చుసయ్యె 11౧|1 
పతి కన్నులనొన్తు బంగారుసెయ్యి 
రతనాల ముంగామురానుల సెయ్యె। 
బ్షితెవుగా పీణెవాయిం'చేట్టిసెయ్యి 
ఏతరణగుణము ౨ 'నెలసిన'సెయ్యె {| ౨|1 


కదన న్న బంగారుగాజులెసెయ్యె 


ప్ర్‌డ్త యశక్ష గానము 


విడి కెంప్రుబటున్రల విలసిల్లు సెయ్యె। 
పుడమి 'వేల్సుల నెల్లం బోవీంచుసెయ్యె 
ముడుపుల బాలించు ముద్దుల సెయ్యె 1131} 
కుటిలాలక, యేగురు రాజులయిండ్ల ఇ 
సిటువంటిసెయి సూసియెజుగనోయవమ స్త [1511 
వా. అని యెటుకత మజీయు 'నేమనుచున్న ది. 
దరువు! కన్న డగాళ।। మచశైం॥ 

ముదితరొ వినవె మొక్కి-తినన వె 
సెదరనివాకు "సెప్పెద సీకు। 
ఎదలో నింత యే లేసింత 
ఇదిగో తానె యీడేశేనె loi 

ఎబుకతమాట: అమ్మాయమ్మ। ఇంకాసెప్పె వినవేయము. 
పతిచేత వికుదులందెద పె పచ్చలపల్లకి నెక్కెద వి। 
రతనాలసొమ్ము వెళ్టైదవె రంగులచీర గశ్రైదనెయవ్వ॥౧| 
దిక్కుల వార్త కెక్కె_దవె చేవుల సానివయీ్యీవెి। 
యెక్కు.న విద్య నేశ్చవె యొచ్చుగా సడే వెయవ్వ॥_౨| 
సాయకురాలవయ్యే వె నలుగురుకొడుకులం గొనే'వే। 
"వేయేండ్లు వర్ధిల్లేనె బీభుని మెక్చిం'చేవె, యవ్వ 1131 
అల్లారుముద్ద య్యే వె ఆగురారాలు సేసీవే 
చల్లంగా వర్టిల్లేవె సవతులగారవిం బేనె యవ్వ 1౪ 


విజయ రాఘవచంది)'కా విహారము ధర్‌ 


బవిసి గలిగే కాగ్యముగశ్షేనే, 
'మేలుగళ్లేనే 'మెచ్చులంేవె యవ్వ HIE 


ఎజుకలబుట్టతో జ యీబురుకనితో జ| 
తరకటబురకటగా బె తార్కాణయ్యానే యన్వ 1౬1 
గానము కోనముగా'దె ఫ్ర ల్లలాడేదాని గాదే! 
సీనరినారిలో నెజదొర సానివయ్యే'వే యవ్వ WAY 


వా, అని మరియు నేవునుచున్న ది. 
దరువు।। కాంభోజి।। ఆట'తాళము! 


చెలియరొయిక'మేలు తలంచుకొంటివి నీవు సెప్పేనువినవమ్మ 
పొలి, యాటదయితే ముంగర ముత్యము ఫురుషుండయి తే 
మోనమే loi 
ఎలనాగ యాదిక్కె_టువంకిదిక్క-౦"కే నిటువంటి దిక్క-మ్మ! సీవ్ర 
తలంచినాతండు సీమాంతరము వాండుగాండు దక్కి-నరాయ 
లమ్మ 1-౨ 
నమిన యేనూరుగరితల సొమ్ము సీదిగావలెనంటివి యో 
కొమ్మ నీకోరిక కొండంతపనిగాని కొంచెపుపనిగా'దె [194 

వా, అని యెజుకత మతీయు నేనునుచున్న ది. 


దరువు! "కాంభోజి! రూపకము! 


బలుకోరికగోరితి సీపనిచేకూ-డీనా యని 
నిలువున గరలోవకట నికురగానవుగా | 


వగ 


యక్షగానము 
తలంచిన తలంపెల్లం దార్కా=వ్రైనరినచ్చిన 
చెలి, ననుమెచ్చేవా నీచేనరులి ప్పేవా 


వేసరకువము యుకరాసుతుని మోంద 
నానపడి బగుదినాలాయ నోయమ్మ 


శేయిపగలును నిదురసేయవోయము 
ఆయిసోరంబు గననూయె నోయమ్మ 


నెనరుగల పడుసొక శె నీకు గలదము యో 


పను'లెల్ల దానిచేత దీరునమ్ము 


ఒకరమేడు సెప్పి తే ఓపజాలవుగా 

ఒక నెలంకే యందు కోర్యంజాలన్రగా 
ఒక-సున్న మగడును కోర్చుకోవవు 
నిక్క-ముగ నీవంత నిడిపికోర్సెద'వ 
వనిత, యాలాగ కే వద్దువద్దమ 
వినుము ేపెల్సిటనే వేడుక చెల్లీ నె 
శేపెల్లి యన్న నీవోపం జాలవ్రగా 
ఈపొద్దు గడువుకే యెజుక "సెన్పేనె 
ఇది నీక సరివచ్చెనేని నను మెచ్చి 
సుదతి, శేపాక్షవరున సొమ్మియ్యవమ్మ 


పోయి నచ్చెదనమ్మ పొద్దునోయె నమ్ము! 


ఓయమ్మ నల్లంగ నుండవోయమ్ము 


౧0|| 


| ౨|| 


13) 


{fo If 


I || 


ell 


lei 


119TH 


Het 


[1౧౦|| 


విజయ రాఘవచంది)'కా విహారము ర 


వా॥ ఆసమయంబున విజయరాఘవమహీకాంతేనసి “దేరి 
శకుం బోయినచకోరిక యానగ రాజధీ వని నగరుప?'వేశించి 
నగరిమగువలలో మొగముబుకయున  యనసరంపుం బడుచును 
జూచి యేమనుచున్న ది. 


దరువు! కేదారగాళ।। ఆటతాళము।! 
“కామిని, విజయరాఘవనాయని వాశేమి సేసెదరమ్మా! 

INH 
నామతీర్థంబునకు వచ్చి మన్నారుస్యామిని బూజిం చేరె | 
ఎలనొగబెల్ప వె యివఫుజెందున్నా దొ యింక నైన చళగాణా | 
శొలువుసింగార మై గొప్పచప్పరములో,గూర్చన్నా రమ్ము 11-911 
జవ్వని 'నేవచ్చి జామాయె నిక నెన నమయమనుగాదంట నె! 
ఎవ్వరుం బోరాదిపుడు వలినవారి శేకాంతసమయవమువ్ము 11311 
ప)ముఖులందజువచ్చి బయలుచేరరింక నముఖముదొరంకదంకు! 
రమణీమణి పశళెరము ్తనారంట రావచ్చునా యిఫుడు [1511 

౧౦ ణు 
భొలతి, నాయనివారు భోంచేసిరనివింటిం బొడగాన రాదంట వె! 
భళిభళి గరితలు పడకింటనున్నారు పవళించేవేళగాదా 11౫1! 
ఉప్పవడంబై యున్నారనివింటి నొకమాట చెల్పనమ్మూ! 
ఇ్రిప్పుజేలినవా శేకాంతమైయుందు రిక సిన్న వించెననమ్మ ॥ ౬ 
వా. అని పలికి యామదానళీగమన తడాగమనంబన్న_ 
శేంద)చందునకువిన్న వించి యతని యనుజ్ఞ గాంచి తన్నుం 


ధరి యక్షగానము 


కలుగొంచు వచ్చెనంట 'మయటున లను, 
ద॥ శుభవస్తువులు గొంచు సొంఫుశో వచ్చెను 
ఇభయాన విజయ రాఘ'వేందు/ని కడకు॥ 
వౌ. వచ్చి శెచ్చిన శె కానుకలు సమ్ముఖంబుననుంచి 
శీలుమొగిచి యేమని విన్న వించుచున్న ది. 


ద్వి. అవధరింపుము చేవ, యతులపభావ 
ననమన్న్మథాకార, నగరాజధీర 
భుజగర్య దుర్భార, భోజావతార, 
విజయరాభువధీర, వీరాధివీర 
నిన్న చేవరవారు చెజినీటుమోణి 
వెన్నెల పొద్దుల వీధిలో వెడలి 
సారిగా మేమున్న జాళువా శేరి 
దారిగా వచ్చినతణి మిమ్ముంజూచి 
'యలదీలగ బోణి మూయీలికసాని 
లలనాలలామ లీలావతిభామ 
మామో6ద దయంబడి మిక్కి-లిచోొకిి_ 
స్వామికి విన్న పపత్స)ంబువాసి 
పంపగా వచ్చితి పచ్చవిల్కా-6డు 
"తెంపుసేయకమున్నె "దేవరవారు 


వియజ రాఘనచందికా విహారము స్ట? 


కలకంఠి కమ్మవక్క-ణ చిక్కగించి 
యల చంది)కా విహో రాప దేశమున. 
ఛేరికివచ్చి మా కీరసల్లాప 
పీ-రేయి రతిరాజ్య 'మేలింపవయ్య, 
నా. అని యాకన్నియ విన్న వింప చిన్ని నవ్వునవ్వ్‌ యని 
జయ'రాఫఘవభూపాలుండు రాజగోపాలోపాననావాసనాల్యు 
దివ్యజ్ఞానమహిమంబునం దన చిరంతనవృ త్తాంత మెబుంగుC 
దనుక నా మెతుంగుంబోణి మనవి యంగీకరించి, యా కొమ్ము. 
చేవాాలు కమ్మ యాఫ్తురాలెన రాయసంఫపుం. బడుచు చదు 
నలా ఏన నవధరించెనంట యొటువలెను, 
(కమ వక్కణ పద్యం) 
సి (శ్రీ రాజ గోపకుమారులా విజయరా 
ఫువ నాయ నయ్యవా రవధరింప 
గదరయ్య "దేవర పదపద్భములకు మీ 
బైట నాటక శొల పడుచనైన 
ఫీలావతిని పదివేల దండంబులు 
వెట్టి సేయంగలవిన్న పంబు 
కలలోన ననుమోరు గలిసినదాదిగాం 
గనుంగొని సారిగాం గదలిరాంగ 
గీ, ఆసపడి చూచి నగరిసొమ్మైనదాన 
మాచకోరిక నంపితి మనవి 'దెల్ప 


60 యక్షగానము 


గట్టిగా మిరు నన్ను చేపట్టకున్న 
నించు విల్కాండు నుతి నిర్వహింపసిండు. 
వా. అనిన విని యా కొమ్మవా/సిన కమ్మువక్క-ణకు మెచ్చి 
యచ్యుతవిజయ రాఘనుం డాచకోరికళెక వరుససొమ్మిచ్చి 
యీ'రేయినచ్చి మోానారీమణి మనోగథముం బూ5ంచెదము 
పోయిరమ్మని లాలించి ముదుటుంగరంబుపాలించి పంచెనంట 
'యెటున'లను, 


దరువు! కన్న డ! ఆటతాళను॥ 
విజయ రాఘనమహీ విభుని ముదికం గొంచు 
గజరాజ గామిని కదలి వచ్చెనవుడు ! 
వా. ఇవ్విధంబున వచ్చినచకోరిక తనరాకశకదురుచూచు 
రాకాచంద)ముఖ 'కాముద్చికనొసంగి యాపట్టభటు)ం డాన 
కిచ్చిన భదా/లాపంబులు డెలిపెనం-ట యెటువలను. 
ద్వి. సనీమనోరథ మెల్ల 'నేండు ఫలించె 
జాములో చేకాంతనవాయంబు దొర కె. 
ఫురుషవేణ్యుని బొడగంటి నమ్మ 
'తెజవ, నీవునవులు చెల్సితి నమ్మ 
కలికి, సీకమ్ము వక్క_ణచమాచి యతడు 
భలళిభళి యని మెచ్చుసాటిం చె నమ్మ 
ఈశేయివచ్చి నిన్నే"లెద ననుచు 


విజయ'రాఘవచంది)కా విహారము 61 


సీరత్నముదిిక నిచ్చెనోయమ్ము 
కొదవలు తీజె నీకొర్కులీడేరె 
నుదిరాన్ష, యిశను నెమ్మది నుండనమ్ము. 


వా అని శుభవార్త తెచ్చిన యంగనామణి నాలింగనంబు' 
సేసి లీలావతి చాలలాలించి యేమనుచున్న ది. 


లీలావతిమాట।!। రావే యా చెలియ, నీవుసేసిన యుప'కొర 
మునకు బ్యత్యుపకార 'మేుమిసేసే నే. 


అని మజియు 'నేవునుచున్న ది. 


పదము॥ ఘంటారవము! ఆది॥! 


ఒయ్యారి, సీవ్చుసేసిన యుపకారమునకు 


'వెయ్యారులిచ్చిన వెలకాదుగా loi 
ముమా గ్నటికిని చేసే సీసాను మ్మైయుండంగా 
కొమ్మా యిీసొమ్ములెల్ల సీసొమ్ములేగదడా toll 


చేను నీమేలు మణిచేదాన గానమ్మా! యో 
మానిని, "వేళకొద్ది మాట గాదమ్మ 11511" 


వా, అంతట విజయరాఘవచందు)ండు చంది) కానమయం 
బుననారగించి దివ్యాంబరాభరణంబులుధరియించి పరిమళం 
బులుపూసి కై సేసి కొందజూడిగంవుం బడుచులిరుంగడల నడవ 
నడపంవుం జెలియొసంగు వుడుపులు౫కొని యేకాంతలీలా విహో 
రహారయై లీలావతియున్న శేరికివచ్చెనంట యేటువలెను. 


ఇత్రిలి యక్షగానము 


సఫవళము।!| చంచు,నికే రెండవచందు)(డై. 
చందబింబాననయున్న 
చంద/ళాలకు విజయ రాఘవ 
చందు)ండు వచ్చెనావేళ 
స న్‌ x x x 
వో | వ ధన + - 
నా. ఆభూపాలుని పాలికి నవాళిచికుర నివాళిప ళ్ళేంబు హ్య్గంచు 
శ్రోొని వచ్చెనంట యెటువ లెను. 


దరువు! 'కాంభోజి! ఆట తాళము! 
మదన విలాసుని మన్నారుచాసునిం 'జేర 
మదగజగామిని యెదురుగా వచ్చె ॥ 


వా. ఇవ్విధంబున మదిరాక్రి యెదురుగావచ్చియతేనిపాదం 
బులుపన్నీటం గడిగి పయ్యెదచెజుగులం దడియొక్కి యారతు 
"లెత్తెన్యట యెటువలెను. 
ఆరతి! మంగళము సంపంగి మన్నారుదాసునకు 
మంగళము మానినీ మన్మథునకు। 
మంగళము చోళసా మాజ్యధౌ రేయునకు 
రంగుమోతణీన విజయ రాఘవ్రనకు 1౧|| 
నగరాజధీరునకు నయగుణాధారు నకు 
జగబేకపీరునకు జయమంగళం॥ 


విజయ రాఘవచంది) కా విహారము 68 


అగణి నో త్వాహునకు ఆజాను బాహునకు 
జగతీవరాహునకు జయ మంగళం 1.౨! 


నా. అప్పుడా వేదండయాన బెదండయొనంగ6ల దదీయ పాణి 
గ)వాణంబుగావించి యాకుందరదన మందిరంబుంజీరి యానారీ 
మణితో రత్న సింహాసనమున గూర్చుంజెనంట యెటునలెను. 


వా, ఆనమయంబున భూసురఫుంగనులు మంగళాశానన 
శ్లో కంబులు చదివీరంట 'యొటువలెను. 


శ్లో, తచేవలగ్నం సుదినం తబేవతారాబలం చందిబలంత బేన। 
విద్యాబలం -దెవబలంత ేవ లక్షీ వ లే లేంఘిియుగంస్థృరామి! 
శ్లో శీరాజగోప వపుషా పరిదృశ్వమాన 
పాధోనిధానతనయా పరిణేరజ సం 
నితో వ్రత్చేవం నృపశిఖామణయే దదాతు 
విద్యావతీ విజయరాఖువనాయ కాయ, 
సమాభధానా 1 ఆయనూ సర్యాయత్తేం | 
న్లో, "హీమారవింద కువా రాహ్యయగర్భగోళా 
దావిర్చథావ జగదభ్యుదయాయ యాసౌ 
సారాజగోపమహిపీ. వీజయాయ భూయా 
ద్విద్యానిభే ర్విజయ రాఘవనాయకస్య। 
* సమాభధానా॥ 
శ దుర|్యోధనాది నృపతీ నవే విజిత్య 
యోధర ఎల మకరోదధిరాజ మురగ | 


64 యమక గానము 


రకారవింద రమణీ రమణీయమూూ ర్త 
"రాజ్యం దదాతు రఘునాథనృపాత్త జాయ 

నో, సశర్వ్యాణీవాణీ కమనసువునో రాజవిభవా 
యదీ కూ వీ రోద్యపభవ నవపాధః కణలవాః। 
కళ్ళతం కంసా-ేః కనకకమలాంతఃపురగతం 
కళావత్యాస్పూనోః కలయతునునః కామితశతం!।। 


వా, ఆనమయంబున లీలావతి నెచ్చెలు లాముహోత్సవా 
లయంబున సువాలపాడిరంట యెటువలను, 


సువాల॥1సున్యి విజయరాఘు'వేంద చవ్యనృపతివంశ చంద 


సువ్వి భోగామశేంద సువ్వి సువ్వి oi 
చపలలోచన విరాళిజూలిచేత బాలబడళ 
నుపచరించి తొడలమోద నుంచుకోవయా 11౨16 


భావభవుని కాంకదీజ మోవిపంచచారలిచ్చి 
హోవభావముల మిటారి నలముకోవయా 11311 
ముదురు కెంపు చెక్క-డంఫు. జదురుపెండ్లి చవిశెళోనం 
గదిసి మౌ చెలిని బొట్టుగట్టుకోవయా Het 
మగువవిన్న వించుకొన్న మనన్రలిచ్చి చనవులిచ్చి 
నగరనుంచి గారవించి నడప్రకోవయా it 
రాజగోపాలకెరి రాధనేలుకొన్న దారి 
సీజగన్నోహనాంగి నేలుకోవయా etl 


విజయ'రాఘవచంది?కా నిహారము 65 


వా, శోభనాంగులు శోభనంబులు పాడిరంట యొటువలెనుం 

శోభనము[1రతిరాజాకారునకు రఘునాథకునూ రునకు 
ఏతరణగుణపహోరునకు విజయ రాఘవధథీరునకు 1౧|| 
చ(శ్రాయుధళే 'ర్యునకు ఇాశ్వతజయధుర్యునకు 
వికమపారీందునకు మావిజయరాఘ'వేం దునకు 1.౨ 
అభినవగోపాలునికి హరిసేవాలోలునికి 
విభవచే'వేందునికి మావిజయరాఘ'వేందునకు 13! 

వా. ఇవ్విధంబున విశ్వవిశ్వంభ రాధిశ్వరుండు తదీయ పాణి 


(గహసుభాచారంబాచరింప నా రజనీసమయంబున నీరజ 
ముఖులు సీరాజనంబిచ్చిరంట యొటువలెను. 


శోభనము[[శోభనమె శోభనమె, (పాభవయుతునకురఘునాథ 
సుతునకు కోభనవమె శోభనమె lok 
పరరాజుల7ాల్సి పా ళేముల వెరంబట్టించిన 
శ్రీరఘునాథ వరపు(తుండైమించి వర్ల నగాంచిన 
నెజదౌరయినట్టి నృపమణికి | శోభన మె [౨1 
మనవులనై గడివు న్నె రాజులు 
గొనివచ్చి యిచ్చిన కొమ్మలచే 
దినదినము విద్యలువిని మెచ్చి వారికి? 
జనవులు పాలించు సరసునకు 131 


66 యక్షగానము 


తుండీరచేళంబు దొరకూతురు 
-పొండీని పటిమెన పద్భులోచన। 
రృ 
కొండొకపాయంపుం బెండ్తికూంతులై సేవసేయ! 
నిండువేడుకనుండు నెజజాణకు Nt 


వా, ఆనమయంబున లీలావతి విజయరాఘనవులు మంగళంబు- 
పాడుచు నటియించిరంట యొటువలెను, 


మన్నారుబేవికి మంగళం! 


భరతవాక్యము।। 
ఇృవ్విధంబున విజయరాఘవ పట్టభదుని పట్టంవుం 
గపియైన కామరసు 'వెంకటసతిసోమయాజి పహూవణించిన విజయ 
౨ాఫఘవచం(దికావిలాసనాటక చాటు కావ్యంబునకుం గభఖానా 
యకుండైన  విజయరాఘవస్వామికి నతని యిష్ట'బేవతమైన 
రాజగోపాలస్యామి యాచం(దార్క-ంబుగా విశ్వవిశ్వంభ రాధి 
పత్య నిశ్యాయురారోగ్య భాగ్యంబులు పాలించి ర క్షించుగాత॥ 


విజయ"'రాఘనచ 0(దికా విహారం సంపూర్ణం. 


విజయంరాపఫఘువ 
క లా్య్యా ణాము 


శ 


కోనేటి పీక్షి తులు 


విజయరాఘవ కళ ల్య్వాణము 


శంస కుల ఇలైం----- 
పీ. శ్రీవత్సకొస్తుభ శీ సమనితవ క్ష. 

చక నిక్షళిత నిర్ణరవిప క్ష 
నీలసీరద విభానిభ రమణీయాంగ 

హానిమాన సపద్భమత్ర్త భృంగ 
దక్టిణ ద్యార కాస్ట్రలక, గ్రతబప 

కటితటీ విలసిత కనకచేల 
బ్రహ గృదిదైవత పృణుతపాదాబ్ఞాత 

భక, జనాంగణ పారిజాత 


గే. బ్రందురవినేత), కరధృత హేమ'వేత) 
యమితగుణధావు చెంగమలాభిరామ 

"చేరి రక్షింపు మేవేళ శ్రీవిశాల 
భవ్యగుణహారి రాజగోపాలశేెరి 1 


'వరాకుస్యామి'- శైవారము॥ శ్లీ రాజగోపాల సేవాధరీణ | 
కీనుంతినీ జనమావాన సంచబాణ ! రమ్యాతర శృంగార 
రూప శేఖావిలాన ! రనుణీయ చంది)కా రాజితహోస ! 
మళ్తార్తి మహీధర ఖండవాఖండల ! మహీత నకల దిశా 


170 యతశ్ష గానము 


రంజన కీర్సిమండల ! సకల ధరాభార ధరణసముద్దండ 
భుజాదండ ! శ 'ర్యవిజిత గాండీవకోదండ ! అతులతులా 
వురుషహిరణ్యగ ర్భాది చానధౌరేయ ! అఖలవైప్టన 
జనభాగభేయ ! శతకతుచతుర్వేది తిరుమల లీనివాన 
తాతయార్య పదపద్మభృంగాయమానాంతరంగ |! చతుర 
విలానవతీరంజిత నాట్యరంగ |! అఖండ చోళమండల 
రక్షణదీశ్లా విచక్షణ ! అఖలావయవ నంతోభిత 
శుభలకుణ ! విజయరాఘన మహీపాల ! విజయలక్ష్మీ 
విశాల ! పరాకు,. దత్తావధానుండ నై చి త్తగింపుము. 


శ్రీ మదా9మాయ ణోపదేశనంతుస్థాంతరంగ భఛవత్క్చ 
పాపాంగ ఏీక్షణానుక్షణ ప్రాప్త సారా[గహార తారహార చిరత్న 
కంకణోదార  తారానురూప  ముక్తాకలాప హృద్యతర 
బిరుద వాద్యనానావాహనాదిసన్మానమాననీయ ఇాళ్యతెశ్వర్య 
భుర్యుండును, బహువార రచితయాగభాగ నంతర్చితాఖల 
"బేవతావర్యుండును, సంగీత సాహిత్య విద్యాధురీణవ-కేణ్యుం 
డును, రామానుజాచార్య తనయాగగణ్యుండును భారతభాగ 
వతాది శీశ్రావచ కణ విజితవిబుధాచార్యుండును, గురురాజ 
శతక్ళతు ఫ్రీనివాస'ేశిక పితిషాపితో వాధ్యాయ నభ వధుర్యుం 
డును, సకలసద్దుణసాందుండగు కోనేటి దీక్రి తచందు)ండు 
'కందశద)సగర్భ సందర్భంబుల నందంబుగా హావణించిన విజయ 


విజయరాఘవ కల్యాణము 71 


రాఘవక భ్యాణం బనునాటకరాజంబు నటనపటిమగనువింప 
ఏనిపించెదము విననవధరింపుఃడు. అని విజృంభించి యారంభించు 
కొధాసంవిధానంబునందు పఛానకథానాయకజ నకుండును, 
జగజ్జనకుండు నై నశ్రీరాజగోపాలస్వామిని ఏమని కొనియాడు. 
చుస్నా(డు, 
ద్వి. లీ రాజగోపాల, శ్లీసతీలోల 

నారదస్తుతలీల్య నత జనపాల 

కాంచన వనవాన, కమనీయహోస, 

యంచికాంగవిభావ, యతులిత'వేవ, 

వారిధిగంభీర, వరగుణోచార, 

ధీరమానససేవ్య, దివిజసంభావ్య, 

గోపికాజనజార, కువలయాభార, 

పాపసంఘ విదూర, బలిదర్చహోర, 

సౌవర్లరుచిచేల, జయరవూపాల, 

'సీవికావనదక్ష, శ్రీవత్స వక్ష, 

కాస్తుభలలి కాంగ, గరుడ తురంగ, 

హాస్తీంద) శుధదాయి, యఖలాలిశొయి, 

సా ₹కు నినుగొల్తు నదయానుభావ, 

కోరిక లొనగూర్చు గోపాలబేన ! 


79 యశ్లగానము 


అని గోపాలబేవుని బొశంసించి యతని పట్టంపు'దేవిని వమని 
| ట్‌ 


కవివచనం ద్విపద: 


కనకాంబురుహావ్ళో కాం తామతవ్లి 
వనజాత న్లిభపాణి, వరనీలవేణి, 
కమసీయగుణధావమ్యు కవులాభి రామ, 
యమిత కృపాపాంగ, యకికోభనాంగ, (4) 
దన్సిణ ద్యార కాస్థల వాసజనుల 
రక్షింప వెలసిన రాజీవనయన ! 
సుజనులు గొనియాడ సొంపొందునట్టి 
విజయ రాఘవనముహీవిభుని, జేపట్టి 
సీపట్టిగాంగ మన్నించి లాలించి 
పాపుదానె మించుబంగారుత ల్లి 
సేవించి యే'వేళం జిక్కంబులోన 
భావించి మి పాద పద్దముల్‌ గొలుతు. 


వ అని యీచందంబున నందంబుగా విశిస్ట్రేష్టబేనతా 
చందనంబుగాపించి యారంభించు నవరసశ్ళంగాటకంబగు నాటక 
రాజంబునకు బ్ర)ధమక థనీయంబుగారంజిఖ్లు తేంజా ప్రరంబు 
వచ్గించెనట యెటువ లెను 


విజయ రాఘవ కల్యాణము 78 
కవివచనం ద్విపద, 


(శ్రీవిలాసముచేతం జెన్నొ ందుచుండు 
కావేరికాతీర ఫఘటితాగంహోర 
నెభవముల జాల వన్నె మోజుచును 
శోథ నాన్సదమగు చోళ'దేశంబు 
ఆచేశమున నయోధ్యాపురమునకు 
నాబేశమిదియని యందటు బొగడ 
దంజాపురంబున ధరణిలోపలను 
రంజిల్ణుచుండుం బురంబు వేడుకను 
ఆపట్టణంబున నమరెడుకోట 
పట్టు నలయాది)/సొంపు నింప్రుచును; 

కనునీయ హేమపీకాశంబుచేత 
గొమురు మిాజీనక్‌ టకొమ్మలచ్చటను 
గనుష్ట్రుచుండును గగనలక్షకిని 
దన రారు సంపంగిదండలో యనంగ, 
ఆరసాతలమంటు నగడకలందు 
వారిధిరాజు గర్వము నవ్వుచుండు. 

" ఎడపక తిరిగాడు నినచందు,)లకును 
బడలికల్‌ తీర్పు నుస్పరిగ లచ్చటను 


= 89 రు “ఇన న 
అప్వురంబేలు నాయకుడు చసనుల 


74 య క్ర గానము 


కెప్పుడు దానంబు లిచ్చు “గేహాముల్లు 
వడిగ జన్న ములకై వచ్చు జేజేల 
వీడుదులో యనలను వెలయుచు నుండు. 
జగతి నప్పురిం గల్లు సత్యంబు పేర 
నెగడుచు నుండును నిఖల యాగములు; 
పన్నగ పకికైన బహ బృకునైన 

నన్ను తింపం దరంబి బాల నామహి 
'వేదనిధానమై "వెలయు విపు)లను 

మేదిని సరిలేక మిజు రాజులను 
గోటిలాభముల. గైకొన్న వైళ్యులను, 
మేటినంపదలచే మించుపాదజులం, 
జక్క-౦దనాన నచ్చర పువుంబోండ్ల 
నక్క-జంబుగ గెల్చు నలవార సతుల, 
గుల్మ శెలములమించుకుంజ -రేందముల 
సలఘుజవంబులౌ హాయరత్న ములను 
సరిలేని కాంచన స్యందనంబులను 

హరి పరాకమ ధుక్నులగు ఏరభటుల 
నలరి ఛేరీమ్భాదంగాది భరోషహములు 

గలిగి యొప్పగుం బాలకడలి యాననంగం 


వం ఇవ్విధంబున రంజెల్లు తంజాఫురంబు నిచ్చలు నెచ్చుగా౭ ' 
బాలించు నచ్యుతవిజయ రాఘవమహీపొలుండొక శుభదినం. 
బున సకలవైభవంబులు మెజటయ నకలంకశశాంకవదనలు ముదం: 


విజయరాఘవ కల్యాణము 75 


బంకురింప నలువంకల బలిసి కొలున్రసేయ నలరారు వల రాజ 
డారి, హొయలుమోటి కొలువుకు వచ్చెనట యెటువలెను. 


సౌరాష్ట్ర)ము॥ ఆది॥ 
6 


కొలువుకు వచ్చెను = గోపొలుండనంగ | 
'వెలందులు గొలువ _ విజయరాఘవేందు)6డు॥ 
శృంగార నాయకుడై = ఇచెలువము మొోణజంగ। 
చెంగట నెచ్చెలులు అ కై దండలొనంగ॥ 
అంగనలు కొందజు _ హారిగలు పూనంగ। 

నంగీత చేళంబు - నరస రాణింపలో॥ 


వ. ఇవ్విధంబున వచ్చిన యచ్యుతవిజయ రాఘవనుహీ 
పాలుండు  నిండువేడుకమోటజ  'వేదండయూన  లిరుదండలం 
గెలువ "బ్ర మమిాణు (శ్రీ రామా భిరామంబగు (శ్రీరామ 
సౌధంబునం గలువరాచలువచెలువంబుగల చలువరాజగతి పె 
నూత్న రత్న సింహాసనంబునసుఖాసీనుం జె చెలంగుచుం గొలువె 
యుండెనట యెటువలెను, 

% % న % ణః 


వ. ఈ చెలువునం గొలువైయుండి మన్నారుదానమహీ 
పాలుండు 'చేరువనున్న బరాబరినిం జూచి యేమనుచున్నాండు. 


నాయనిమాట : రావోయి బరాబరి! ఈవేళ శేళికదూడ 
"వేడుకై యున్నది. నాటక శాలవారిని విలువవోయి. 


బరాబరినూట 1 అయ్యా ఆలాగే తోడి కెచ్చెదనయ్యా. 


76 యక్ష గానము 


వ. అని విన్నవించి బరాబరిపిలువ సంగీతసాహిత్వభర 
తాదివిద్యలచేతం జూతురిమోజి ఖ్యాతిచే వికుదులుగాంచిన 
యిందునదనలు విజయ రాఘవపురందకుని చెంగటికి నాట్యనం 
"రంభంబుమెజయ రయంబునవచ్చిరంట 'యెటువలెను. 


కళ్యాణి॥ ఏకతాళి॥ దదును॥ 
భరతాది విద్య లీభామిను లౌనన 
బిపదు పాత్రలు వచ్చి రాధరణీశుంజేర॥ 
వం ఇప్విధంబున నచ్చిన జవ్వను లావిజయ రాఘవభూవల్ల 
భునకు నలాముచేసిరంట యొటువలను, 
ఖాచి॥! ఆట॥ ద 
సల్లాము నల్లాము]రే జవుమేశే ॥నల్లాము! 
సల్లాము విజయరాఘవసాహేబు మేక lok 
నంగీతలోలారే ఆహో మేరే సాహికంభోజుశే। 
సంగర విజయుశే జగదేక ఏీకులే ॥నల్హాము॥ 


వ. ఈలాగున నబాము చేసి యామదవనతులు వదళశీళిక విష! 
.వించిరంట యొటువలను, 
ఖాచి! ఆట! పదము॥ 


నామిరారా మదనునిసామోా రారా! 
వేమాజునిన్ను వలచినదాన 
విజయరాఘవధీర హాొంపిర _. loi 


విజయ రాఘవ కల్యాణము 77 


వలపు 'నేదాంచనేరర వగకాండ సీకుయొక్కె-దర | 
చెలలసచు నీకొలిలీర దయమిటు 

చలముసేయక బంగారుసామి fol: 
శూల పాయముదానం బాయంజూలసనిదాన! 

మేలుదాన 'నేంచ నీకు 'మేరగాదుర చక్క-నిసామోా 13॥' 
నెజజాణవు నీ'వేర సీమావికె యాసయ్యేర 
మరుశేళిందమిమోజ మన్నారుదాస, నన్నేలు 1౮ 


పదము।[। నేరమేమినావల నెజజాణ, పలుకవునేంజెల్ల! 
రోరాఫుసేతురా విజయరాఘవవజీర lol 
మురువవై ననీ కెమ్మోోవి మునిపంటనొక్కె-దర। 
అరమరసేయక నెయ్యమ్ముగరమ్మాని కౌంగిలియ్యర lol 


వ ఈలాగున. “గేళికవిబిపించిన బాలి కామణులకుం గుంకును 
నంకువముదజూంబూన దాంబరకదంబకంబులుబుహుమానంబు గా 
మించి పంచెనంట యెబున లెను. 


వ, తదనంతరంబ యథోచిత్యపసంగంబుల సంతుష్టాంతరం' 
గుండైయుండు మన్నా రుదాసమహీపాలుచెంగటికి నించు వేడుకం 


జనుదెంచినచెంచులరాక విన్న వించుటనకైే యన్న గారులువచ్చి, 
రట యెటువలెనుం 


శంక రాభరణము!। ఆది॥। 


నరిగ ంచుకుళ్ళాయలు అర చట్లదుప్పట్లు 
వహారువుగమెజయంగ నన్న గారులువచ్చేరి. 


78 యక్షగానము 


ఈరీతివచ్చిన యన్న గారు లన్నరనాథునితో నేమనివిన్న 
శుంచుచున్నారు. 


అన్న గళమాట;: స్వామిోప రాకు, "చేవరచారికి6 బొడగ'నేటట్టుగా 
కానుకలుపట్టించుకొని చెంచుదొరలువచ్చియున్నారు. 


అని విన్నవించిన యన్న గారులతో మన్నారుడానమహీ 


నాయనిమాట: మంచివే తో డికేరోయి. 


అన్న గళమాట: అయ్యా ఆలాగే తోడితె చ్చెదమయ్యా. అని 
విన్నవించిన కంచుకులువీలువం. జెంచుదొగలు వచ్చే 
(క్రమ ముటువ రను, 


ద్వి. అ'వేళంజెంచులు వార్ష ంబుమోజి 
భూవరశేఖరుం బొడగనుటకును 
జిలుకసంజరములు జీనువాయిలును 
"పలటీలు వెలిచెలు బైరిడేగలును 
జవ్యాదిపిసులు జాగిలంబులును 
'సివ్వంగులును లేళ్ళు చిజుతదుప్పులును 
నెమలిపిల్లలును నెన్నెలసులుగులును 
చ మరీమృగ ంబులు జాలెడేగలును " 
'కాఆనుములును సింగములకూనలును 
కాజుకోళ్ళును బట్టి గాండు) కొ౭జులును 


వజయ "రాఘవ కల్యాణము 79 


'పులిజున్ను సింజెట్లు బొంగుకస్వురము 

తలముళ్ళు మంచిగందంవు మానులును 
సెలవిండ్లు బదనికల్‌ జీవదంతములు 

వులిగోళ్ళు గనగసల్‌ పుట్ట తేనియలు 
బారపప్పులును ద్రాక్షలు జీడిపప్పు 

దారిక శునులుపతలల ము త్రెములు 

మొద. లెనకానికల్‌ ముదమునోం గొనుచుం 
గదలివచ్చిరి చెంచుగమికాండు) వేగ. a 
అవురా మణీయువార్ము వచ్చే విధమెటువలెను. 


జతి। సావేరి! ఆట! 

మాసములు పారుటాకుదుప్పటులును 
నిమేనులు నారకాసెలు మెజటయ వచ్చిరి చెంచులు! 
వచ్చిరి చెంచులు చెఖరిమోజంగ | 


పలమో 
౧౧౫ 
నల 
న్‌్‌ 


అచ్యుతవిజయ రాఘవాధీశుకొలునుకు ॥వచ్చిరి॥ 
'జేగురుబొట్లును జీవదంతములు। 

బాగ నకడములు బదనికలునుబూని ॥వచ్చిరి॥ 
సెలవిండ్లును మేలి చిల్లకోలలును! 

తలచుట్టు పించపుదండలు మెజయంగ (వచ్చిరి! 


చిరబిరనడచుచు 'జెగరిచూచుచును। 

పరిపాటి నరుంజైన దొరయని మొు)క్కుచు 1వచ్చిరి! 
జంగనడలు తమజాతి కిన్నరలు। 

కీంగము కోరల చేయమ్ములు పూసి వచ్చిరి! 


80 యక్షగానము 


వ. ఇటువలె. జేరవచ్చి యన్న గరియశేవవైభవమ్ములం 
జాచి యాచెంచుదొరలు తమలో చామేమనుచున్నా రు, 


చెంచుల మాటలు : వొలెవొలె సిన్న, వొనెవొరె లక్క, 
వొరెివొ5 పెదకాట, వెశవారె సినకాట,వొరెవొర 
బుక్క, వొరెవొరె నూక, వారెవొరె లకును, వొళె 
వొరె కుళ్ళ, ఈమొగసాల వాకిలి యంతపొడవుర ! 


వరొక(డు॥ వెరే యెజ్జినరక, యీపొలాన ఇంత లేసిమానులుూ 
తిరుగుదుజ్జ ! 


తే 


వుజఠొకండు! వొచవొచే పోగా పోగా ఎన్నికొంకరవంకర 
లురా! 


వుజొకండు! ఈకొంకర వంకరలు యింతవారవైనా యింతవస్తే 
తగిలిస్సుక యిగిలిపే స్పతుత్రా. 


మజొకండు! వెశేవెశే ఆమానిసిసెవుల తెల్లంగా అల్లాడుతా 
వుంజేచేవిరా ! 


వముజొకండు! శిలల్ల వుష్టిపండ్లు గాదంట రా, 

వముజొకండు!! వెశేవెరే సూడు. ఈమానిసికి ఆకుమేపుతా 
వుండా జ్చ్రై, 

మతోోక(డు!! ఇదామాసిముకమురా. ఏరు నడిమికి సుట్టుకొన్న 
పారుటాకులు వన్ని వున్నదిరా. 


మజొకండు! వమానునబుప్పైనో నూరు తెలియదురా, 


వీజయ'రాఘన క ల్యాణము 8] 


వుజటొకండు! వెరే యీ గాదెబుట్టలోను "రండుపాశాలామూసి 
కొన్షుబేమిరా ! 


నుజొకండు!! వొకే అవేకవూ ! నేరముే re ఈ 
బుట్టలో యేసి శెండుసాశాలామూసి, కుట్టియేసి 
జెలు వీసుకకొట్టితే కూాసికాదు రాం 


ముజొకండు!! వొలేవొే4 మన మనుబోతులనోటికి 'తాళ్ళూ 
తగులూతగిలిస్పి చెని యేమోయీసికొని, కాళ్ళ 
సందున రికి స్పికొని పారెదరు సూడరా. 


వ. అని యొకరొకరు మాటలాడుచుం గొన్ని వాకిళ్లు గడచి 
వచ్చుచు, దుడ్డుకోలలు చేబూని న” సృగొంగళ్ళు ముసుంగులిడి 
పశ్చైసామములు పెట్టుకయుండే గొల్లలయాచి  భిల్లవల్లభు 
శేమనుచున్నా రు. 


చెంచులు విన్న వించే దరువులు : 


ముఖారి! ఆట॥ 


ఎదురుకోలలిచ్చి యెలుం౮సలయంబట్టి "జెచి స! 

యిదిగొ వాకిట నిల్పిరిది వింతగాదా ౧౪ 
అరచట్ట కుళ్లాయలందముగా మేన 

మెరయ మానసిసికోతి మెకము థిరగేర : 1౨|| 
అనుమంతుండాదిగా మనసానులనుబట్టు! 

కొనివచ్చి యిచ సృటనుంచి నారిదిగో | 3] 


fa 
bb 


యక్షగానము 


నం ఇవ్విధంబుసం బలుకుచువచ్చి యన్వసుంధ రాఫురందరు 
సమ్ముఖంబుం జేరి సాగిలమొక్కి. తాము తెచ్చినకై'కానికలు 
ముందరనుంచి యొకదండనిలుచుండి మించినభయంబున 'మేనులు 
వంచి యడుగులుతడంబడ నల్గ నల్లన వెనుకకునడచుచు నప్పు 
జప్పుడమిశేనిశో వారలేమనుచున్నా రు. 


(చెంచులు చదివే ద్విపద) 


ద్వి. మన్నారుదాస, మామనవులన్ని యును 
విన్న విం చెదమయ్య వినచిక్కగింపు 
సామిదేశంబున సరుడైన యడవి 
నీమలోనములం జెలంగుచుండుదుము 
"తొతముక్తొతల తరములనుండి 
పా౭తరిక ములెన బంట్లము నేము 
చవ్వుల నున్నయంతనె మమ్మువీర 
"లెవ్యరోయని మదిచెంచయగా వలదు 
జననాథ, గుహుని వంశంబువారలము 
గనుక మాకును దగుల్‌ గానుందు వెంపుడు 
"దేవరమనసురాం దిరిగెడువార 
“మేవిధంబున మమ్ము నేలుకోవయ్య. 


“వ, అని మజీయు నేనునుచున్నారు , 


విజయ'రాఘన కల్యాణము , 88 


(చెంచులు వినిపించే దరువులు) 
“కాంభోజి! ఆట! 
డేవర నారిటు 'దెమ్మనం గకువలి."బేవర జింకనే ఇచ్చే 


మయ్య అ. 
నుమ్ము రము నిపిల్సీ మదపు శునులునెనం 
"జఊజమున( 'జెవింబట్టి "తెక్తుమోా వేళ 1౨|| 
సింగమ్మునెనను జేరి తెమ్మవినం 
చెంగట నుంతుము సెలపీయవయ్య i3u 


న, అనిన నామనుజదేవేందు)ం 'జేమనుచున్నా (డు. 


నాయనిమాట : అవునౌాను చెంచుదొరలార, మానగరికిం దర 
తేరములనుండి తగు లెనవారలుగా రా ఇప్పూడిచ్చటికి 
వచ్చిన కార్య'మేమి తెలుపరోయి. 


న. అని యానతిచ్చిన యానరగనాథునితో వనచరపతు 
తేమని విన్న వింపుచున్నారు. 
హు న్యామివారలు మమ్ముంట్రేమం బోమింపంగ 
గోరంతయెనను గొదువలేదు 
మాకునునెల్యనెన మలలం గాననముల 
గుహాలను బొదరిండ్రం గోనలందు 
గుంపులు గుంపులు శూడుక మేయుచు 
మడిశోయశలిడుచు (1) మార్ణులయుచుండూ 
నెన్నండు నటువంటి వన్నె మెకంబులు 
క్రన్నవ్‌ విన్నవి గావుబేవ | 


84 యక్షగానము 


గీ, కాన దుష్టమృగాళి రాఘనవుండుమున్ను 
"వేంటలాడుటగాని యీానెనుకగాన 
మిపుడు "చేవరయిటువచ్చి యింఫుమోజి6 
'జేరికూరవ ఎ్రగౌళి శిక్రీంపవలయు. 


వ అని విన్నవించిన మన్నారుడానమహీపాలుండు మన్నన ' 
మూటలు నాయొబుకుదొరలతో నేమనుచున్నా (డు. 
నాయండుచది'వే పద్యము: 


గీ, చెంచుదొరలార, మోముదినించునటుల 
నచ్చటికివచ్చి భుజబలమతిశయిల్ల 
పీంకమోాణంగ మృగముల వేంటలాడి 
'యొంతయేనియు వేడ్క_గావింతుమోకు. 


వః అనిపలికి యా మెబుకుదొరలకు వింతవింతవగలం గను 


పట్టు కట్టువర్లంబులం బాలించి లాలించి 'చెంతేనున్న కటికివారిసి 


జూచి 'యేమనుచున్నాండు. 


నాయనిమాట: రారోయి కటికినారు ! రాణువవారిని పాచ్చ 
రించి 'వేటకాండను ఆయత్తపడి రమ్మనరోయి. 


కటికివారిమాట: అయ్యా ఆలా'గేరప్పిం చేమయ్యా. 


వ. అంత నవ్యిజయ రాఘవమహీ'కాంతుండు అంతేఃప్రురంబూ 
పృ/వేశించెనంట యెటువ'లెను. 


విజయ రాఘవ కల్యాణము 85 


వ ఆసమయంబున మన్నారు దాసమహీ పాలుండు"వేం—టనన్నా 
చఛాూంబునకు రంగసమోాజి శృంగారించు ఫొనెనంటట యొటువలెనుం 
'కవివచనము 3౩ 

ద్వి మన్నా రుడాసుం డింపలరనా వేళం 
బున్నమ చందుని బోలు మోమునను 
పొలుపొండ గస్తూరిబొట్టు తీక్చుచును 
చెలువు మాజిల నొంట్లు చెవులధరించి 
నరిలేనియ పట్టి బుర్పాపాగం జుట్టి, 
వారువుగాం గుంకువు యరచట్టదొడిగి 
“తారహోారంబు 'లెంతయు నింతగాయగం 
"బేకురంబునం చాల్చి పెరిము దీపింపం 
జాల రాణింప హీజారును వొడిగి 
మేలు బంగరుద్య్హి మెజయంగం గట్టి 

వలనొప్ప కరం వంకటు చెక్కి 

తులలేని నరిగంచు దుప ప్పటిగట్ర 


శేడెంబు క తీయు గీలుకొ ల్పుచును 
వేడుక మిోటజుంగ వివులశే ర్వ్యమునం 
గరమొస్ప మూఫునం గవవొనల్‌ పూని 
“కరముల 'మేలిసింగాణి ధరించి 
"వేటనన్నా హం వింతయె చెలం 
నీటుశోనచ్చె నాన్ఫప'కేఖరుండు. 


వ్‌ యక్ష గానము 


నం పవ్వ్‌ధంబున నన్వసుంధరా పురందరుండు కొందజు 
చనవరులగు దొరలు దండంజేరి [పైదండలొనంగం గ శ్ష్య్యూంత 
రంబులు గడచి లవ్లీ ఎనివానంబు చెరనచ్చిన యవనసరంబున, 
సిగనిగలం గనుపల్లు వముగరాల మొగ ముట్టును రంగారుబంగారు 
సింగంపుం బల్లంబును ఈలంపు ప్రునీలంపు6 బనులం జొక్కంబగు 
వక్కె_రయును, తీరుగల ఊరోజంబుల 'మెండుగల దిండువాగె 
యును, ఈడులేని నె ఇనేడూార్యమంల వాలుగల 'మేలువాగెియును, 
వాటంబులగు పువ్యురాగంబుల తలాటంబును, డొలుగల పగ 
డాల కళ్లొంబును, అందంబులగు కెంపుల యందియలును, నివ్వ 
టిల్లు రతనంబుల మువ(లును, ఉల్లసీ ముకియంబుల జ్యూ 
లును రాజిల్లు నొకత్వరంగరాజంబునుచె దెచ్చి యొక సాహిణి. 
'ముందణి నిలుప నందంబుగా. 'గరారవిందంబుకం గందంబప్ప 
ల₹ంచి యారాజప్రురందరుండు తురంగ రాజంబునకు "మొక్కి- 
చౌకళించిన 'నేర్పుదూచి, యెదుట ?ల్సి వేతూహస్తులు హాస్తం 
బులు జాచి *అవభానము సాహో జ స టక పరాకుజేవ [1 
యని సారెకు హెౌచ్చరింప, 'రాజకుమారవర్లంబు లిరుగడలం 
జామరలునైవ, మన్నెదొరలు తురంగంబుల నెక్కి యిరుచక్కి- 
నింగాలున, జోడన రవగాలు చుట్టు కేడెంబు దనర రాజమార్లం 
బున దేజంబు మెజటుయ వచ్చెనంట 'యెటువలను, , 


ముఖారి! ఆది! దరువు॥ 


విజయరాఘవ మహీవిభుండు వచ్చెను! 
ప)జలకు గన్నుల పండువుగం చేజినెక్కి_ Hot 


ఏజయ'రాభువ కల్యాణము 87 


తీ౭ెన నడలుగలుగు 'తేజీల నెక్కి. 
ఫీ రాధిపీరులు వజీరులు గొలువంగ 11.311 
సరరాజులగెల్బీ పట్టి తెచ్చిన 

సురమాయిజల్లులు సూర్యచంద్రులు మెజయ 1131 
ఛేరీలు డమామోలు మోతీ చెలలగల | 

సారెకు వందిబ్బందము సన్ను తొసేయ 116 | 


వ. ఈచందంబున వచ్చు నచ్యుత విజయరాఘన మహీ 
పాలునియెదుట నిల్చి 'వేత్రహస్తులు హస్తంబులు వాచి యేమ? 
పొగడుచున్నారు. 


(కటికివారు పాగ డేది) 


రంగచ్తురంగ ఫుంగవారోహణ నిషధరాజ ! 
రాజాధిరాజ ! సన్ను తస్య) తాప దినరాజ ! 
భామిసీ మనోజ ! పరరాజ భయంకర కేజ ! 
సకల యాచకసురభూజ ! సాహిత్య కళాభోజ ! 
సంగ రాంగణ ప్రచండ రిప్రుభయద ఛీరీవిరావ ! 
సామదాన భేదదండ చతుర్విధోపాయ చతురషపుభావ! 
పరిపాలిత చోళధరామండల! బహుభోగ నిర్ది తాఖండల! 
పాదావధాన ! దృస్ట్రముష్ట్య్రప్టావధాన ! 

రాజపరమేశ్వర ! అష్టదిగాాజకుల మనోభయంకర |! 
మహానీయ యకోవిలాన ! మన్నారుదాన ! 


పరాకున్వామి | 


యక్షగానము 


ఉం 
(ff, 


వ. ఆసవుయంబున దొరలు గొలున బచ్చవ్‌ిల్తుని దారి 
మాజీ వచ్చు నచ్యుత విజయరాఘవేందు/నిం జూచు . వేడుక 
నప్పురంబునం గలుగు కప్పురగంధులు ఈడులేని "వేడుక మేడల 
మోందికి6 జేరవచ్చిరంట 'యెటువ లెను, 


ఖాట! ఆది! 
మన్నారు దాసుని మగువలు భూచువేడుకం 
జెన్నొందు సౌధము జేరవచ్చిరపుడు॥ 


వ, ఇవ్యిధంబున వచ్చిన జవ్వనులలో న పువుంబోండి 
మదన వేదనాదోదూయమాన మానసమై యామదనావ 
తరుం జూచి కోరికచేరిక యయ్యెనని యొక చేడియకో 
నేమనుచున్న ది, 

(పారకాంత వినిపించద్విపద) 

ది. ఎలనాగ, చూచితే యీారాజు 'చెలువు 

!$ అల జయంత వనసంతులందును గలచె! 
ఈ చెలునునియంబె యింపు మోజుంగను 
నాచిక్స మిప్పుడు నాటి యున్నయది 
వలరాజు బలముతో వళ్చాంగదమ్మ 
నెలకొన్న నలవు చే నిలుపలేనమ్మ 
ఒకవంక మక రాంకు డొకచాయశుకను ' 
నొక చక్కి. కెమ్మెరయును చెచసాగ 


విజయరాఘవ క ల్యాణము 89 


తెలిసి యెవ్వరు తోడి'కెచ్చెదరమ్మ 
కలనన నెడణబాయయగా జాలనమ 
సారిగా వచ్చినచందమా యితండు 
వారి జాక్ష్యుల నెల్ల నలపించవ చ్చె 
బలిమి నేం బిలిచినం బలుకునో కాక 
చులకదనంబున6 జూచునో యితండు | 
తెజుగొప్ప నేను పుతిజ్ఞ చేసెదను 
మజవకు మపఫుడు నే మందలించెదను 
"వెలందిరో నేను వవితముననెన 
చెలయంగ నితనినే విభునిం జేసిఫొని, 
వలపించుకొని నాదువలలకు దీసి 
కళలం జొక్కి౮చి రాగరసాబ్రియందుం 
చేలించి మజి తజితీపి వ్యు్పించి 
వాల నాకమ్మావి చవ్రులదక్కి-ంచి 
కులుకుగుబ్బల రొమ్ముగుమ్మి సెకొనుచు 
వులయుచు సొలయుచు మక్కు-వమోాణి 
వదలక నాశయ్యవద్దనే ఏ్‌నిం 
బదిలంబుగా నుంచి బాళిం బుక్టించి 
యడపంబు గట్టింతు నందటుం జూడం 
| బడంతిరో యిపుడు నాపంతంబు చూడు. 
వ అని మజీయు నాకాంతామణి విజయరాఘవ మహీ 
-కాంతునిం జూచి యింతింతేనరాని కంతునంతాసంబునం జెంత 
నున్న యింతికో "నేమనుచున్నది. 


90 యమక గానము 


జు లావు! ఆది! 
కంటిరానీసాగ సెల్లం గన్ను లుచల్లంగా 
జుంటి తేనెవంటిమోవి గంటుసేయర loi 
చిన్ని చన్నులపెనం గొనగోర జీరలుంచరా!। 
మన్నె హంవీర, నన్నురమ్మని మాటలాడరా ౨|| 
ఘుంటారవము॥ ఆట॥ 
(పాణేశ, నాగుబ్బపాలిండ్హ పై గోర 
"నేణాంకుని గుజుతు లిఫ్రడుసేయర | 
ఏ'ణెను నినుజాల వేడుకం బొక్కి.ంతు 
జాణ, రారాయివుడు నానరనకురా రా loi 
వమిర విజయరాఖు వంద, (_(మొక్కె-దరా। 
ఈమోావాము నేనెటువలెం చాళుదురా 1.౨ 


వ. మటియు నొకయిందువదన యారాజక్ష ందర్చునింజూచి 
డెందంబున నానందంబు నందడింప నేమనుచున్న ది, 
ధన్యాసి॥ ఆది! దరువు! 
కలికిర్రో పేనింగలిసిన చేకొమ్మ...చెలులలోన'చెమేలు 
చెలియమ్మ lol 


కలనైనపీనిం గలయకమాన'లే? 
పలుకుంబంతము నాబాళిచూడ' నె loi 


విజయ రాఘవ కల్యాణము 9! 
లలితపంచమం॥ ఆట॥ దరువు! 
వాలమేలుదొాన సీవోనరనములాడక వమూన।! 
జబూలాసాంచాల చలమేలయేల రా lol! 
మరులుకొొనినదాన మరునిపాదవూన 
కరుణించియిులరా గారవముమోణి 1౨|| 
వ. మణియు నొకకలకంఠి యా రాజకంఠీరవునిం జూచి 
మనసునిలుపలేక యొక కుటిలకుంతలవో చేమనుచున్న ది. 
"కాంభోజి! జంపెతాళము॥ దరువు! 
నలపు రెట్టిం చె'నేకొమ్మ నల రాజు పగవాండోయమ్మ 
చెలువుని నిటుతోడితెవూూ! 
చెలియరోనామనునని చేళొనవమ్మా 1౧|| 
నలఫునావమదిడాంచ రాదు। వనితరో యిదికల్ల గాదు 
చెలరేగ వురువింటినాదు. చేకొన వెనామనవి 
యేటిశెవాదు 1.౨! 
శేడార॥ ఆట॥ దరువు! 
(మొశ్కే-రా రారా నీచక్కెర-మోవి తేనెలీర। 
చక్కని విజయ గాఘవ_-జాణరాయ'యే రా 1౧|| 
వలర నాపైనింతచల _ మేల తాళయజూలర। 


“ బాలనిన్ను నమ్మినార - నరసుండ వేగరారా I! 


“ఫ్రిలి యక్ష గానము 


వ. మజీయు నొకభద)గజయాన మారాము భదా/నుజునిం 
జూచి యేచినతమి నేమనుచున్నది॥ 


ఎరుకల'కాంభోజి॥ ఆది! దకువు॥ 


సామి నీవిటురారా నీచక్కెారమోపేర! 
నామనసునీపైజూల నాటియున్న దిరా ion 
విటరోయ నిన్ను జూచి వేమాజుచొక్కితి రా! 
బటువుగుబ్బల నీరొమ్ము పలుమారు గ్ఫుమ్మేరా 1౨|| 


దరువు! ఆహారి॥ ఆది॥ 
ముమ్మరించిన మాహామాయెరా _ సోపవహానాికార 
చేర రారా! 
ఎమ్మెలు చేయంగమేర - యేర నారీచి తృ్తచోర. ॥[౧| 


వ. ఈరీతిం బౌరనారీకిలకంబులు తమతమ విలాసవిభ్ళమ 
ఇన చతు ణ్యంబులు మాటి విళోకించుతశి మన్నా రుదాసుండును 
'ఆమగువలం. గ్నేగంటం జూచుచు వచ్చునమయంబున గాటం 
బుగా వేటకాండు)ను డేగలు జాగిలంబులును జిగుకుకంజెలు 
సెలవిండులు నల లునులు పందిపోటులు పికిలిపువ్వులయిామెలు 
బోనులు లోనుగాలణల సాధనంబులు ఒగకొని తేన వెంట నంటి 
కొలువ నింపుసొంపునింపు చంపకవనం బుచేరి నివ్వటిల్లు నవ్వన 
.ఒభనంబువికి ం౦చెనట 'యొటువలెను. న 


విజయ రాఘవ కల్యాణము ‘hp 
కపవచనం పద్యం గ్‌ 


సీ మందార ఖర్జూర మాకందజంబీర 

పున్నాగ వకుళాది భూరుహూములు, 

కీరమయూర కోకిలభృంగ చ(కాంగ 
సారసముఖ పక్షి సంఘములును, 

వార్యక్ష తొస్తాల వాస్తీంద) భల్లూక 
హరిణముఖ్యా నేక వరవృుగములు, 

లైరవ సారన కాదంబ నికురుంబ 
సారంబ్యులెన కాసారములును 


గీ. ఇాలవేడుక నెజయించు శెలగుహాలు 
గాటముగం బాటు నలసెలయేటిగములు 
మంజులా మోదరవ్యు నికుంజములును 
నించు వేడుకతోడ నీక్షించె నృఫ్పుండు. 


వం ఇప్వ్‌ధంబున నివ్వటెల్లు నవ్వన్నవెభ వంబుఏీశ్లి చుచు 
వచ్చి, యపుడు విజయ రాఘవభూ పాలుండు ఎంచందగు చెంచు 
మన్నీలను 'మేటితనంబుగల 'వేటకాండ్రను అచ్చోహౌచ్చ 
రించి, పొలములకు బలుమేర వాంపపాణీంచియును, ఓదం 
బులుత్ళవ్వించియు; _వలలొొడ్డించియు, నురులుపన్నించియు, 
వినలుపొనింగించియు, బోనులానించియు, చిలుకుములుకులు 
గల పలకలు పెటు జెరువుల నెజయించియు, నట్టహాసంబులు- 


శీయించి చోవ్ర నెట్టించి, 


94 యక్షగానము 


ఒక్టాక చోట చక్కి-డిగి యచ్చటిజనుల హాచ్చరించుచు, 
నొకొక్కొ-యెడ తురంగంబు నెక్కి. సంచరించుచు, నన్ని దిక్కుల 
దాన్ణ్యెయున్న యట్లు మెలంగుచు, కూ(తలునెజయించి 
యును వాద్యంబులు మొరయించియును, ఆకులపడం బలుతుపా 
కులు ముట్టించియును, ఈరీతి 'బెదరుపుట్టించియు. నదరిపడి 
నిదుర వెడి సొంఫువీడి గుంపుగూడి నెలవులుగడచి చలనులు 
విడిచి సింహశరభ శార్టూలగండ భేకుండాదు లొండొండ కలంగి 
బెండుపడి మెండుచెడి నంచరించునముయంబున నాటవికులను 
'వేంటకాండను హెచ్చరింపుచు నచ్యుతవిజయ రాఘ'వేందుండు 
నీటువిరాతి 'వేటలాజెనంటట యొటునలెను, 


చీలహరి॥ జంపెతాళము! దరువు! 


సింగార మమరంగ సింగాణి యెక్కి.డి 


సింగముల నస మగసింగహా విభుయు 1౧|| 
వాలము గైకొని వాలుచు నున్న 
కోలము సేసెను గునలయాధిపుండు iz 
నిబ్బర మైనట్టి నేజ కోలపూని 

జెబ్బులిని బొడిచెనాగబ్బిమన్నీ (డు 131 


వ. అంత నావీజయ రాఘవమహీకాంతుండు చెంతనున్న 
చెంచుదొరలకు "వేం టకాండకు సెలవిచ్చిన మచ రంబుమిోటే 
క్ర గచ్చుక యచ్చటిమ్భగంబులంజూచి యుకరినొకరు హెచ్చ 
శించు కొనిరంట యటున లను, 


ఆ అ ర్ల రా 
విజయరాఘవ కల స్థయు 95 


చెంచులమాటలు॥ వారేవా రే యీాకెలవాండ్లల్లా యి పార్శ్యా 
నకు పొండండ,. తుపాకుల వాండ్ఫందబున్ను అటు 
నిలువండ. ఉరులవాం డందజు నొకదిక్కుగా నిలువుండ. 
వలవాండు) బోనులవాండందజున్ను నెనుకదిక్కు.-న 
వుండండ. సింగా, సింగంవచ్చేదోవ సూసుకొనేవుండు. 
కీనంది'బావా, పందినవ్చే చారిపదిలంగా పొంచికాచు 
కయుండు. 


న, అని యాచందంబున "వేటకాండొ?కరొక రిని హాచ్చ 
నెంప్రుచు సూటిగా 'వేంటలాడికంట యటువలెను. 

మంగళశేళిని! ఆట॥ దకువు!॥ 
'బెబ్బులియదుగో బొబ్బరింపుచున చ్చె 
బొబ్బరింపకు రా గచ్చీ తిమ్మ! 
అబ్బబ్బ యిది దొడ్డ దబ్బ యానుకమును 
గొబ్బునంగ్యుమ్మి నేయుబ్బణం చెదను॥ తానందనా 
ననా తానశానా నందనతాన oil 


చెంచుమాటలు ॥ వొరెవార వెరవుకుర వొరే నేనుండా 
నెరవుకర నే సూచివచ్చెద గాని నెజవకు రా. 


మురొకండు : వోరి  'వెరపీించంబోయి "వెరచినట్లా సీ'వేప 
తన్నుకొంటా వున్నావు. నన్నుజూడరా నే బోయి 
పొడిచి వచ్చేను. 


96. యక్షగానము ఖు 


మరొకడు : ఓరి, పడ్డాలేచినా నాచేతన య్యేకార్యం మోచేత 
నానా * యిష్పుడుచూడ రా నామొగతనం నేపులిని 
బొడుచుకుంటావసావున్నా ను. 

వురొక+దు : అయ్యా అయ్యా సామి, పులిని బొడిచినవాడు 
వాడంటావుండవద్దు. నేనె లే పులిని బొడిచిననాండు. 
చాడు వుత్త వాండు, బహుమానం నాది. వారే కోతి 


ఆడితే జోగ్‌ పోసుక పోయినట్టు కాదురా నా స్వామి 
చారి వారిమేరీమి యొబజుంగును. ' 


మఆతోకండు ౩ సామి, నాయిన్న పంవినుండ. వీండనంగా నెద్ది-ఫులిని: 
బొడిచేదనంగానెద్ది. వులిని బాడిచినవాణ్ఞు నేను. 


మజొకండు ౩ అవురా పులిని బొడిచినవాస్లు నేను గాదంట్రిం 


మజొకండు ; ఓరి నీవనంగా నెద్ది ! పులిని బొడిచేదనంగా నెద్ది! 
పులినిజాడంగానే విలవిలపడి తన్నుకొంటివే. నేను 
గాదంటా? నీకు వెజపుదీర్చినది ! 


దరువు | "బెబ్బులి యదుగో బొబ్బరింపుచు వచ్చె 
బొబ్బరింపకుర గబ్బీతిమ్మ! | 
అబ్బబ్బ యిది దొడ్డ దళ్బెయోనుకమును 
గొబ్బున గుమ్మి నే మబ్బణం చెదను 1౧|| 
కింగనుదిగో చెంగునదాంటుచు 
రింగునవచ్చె నా ముంగలను। 


“ఫో... విజయరాఘవ కల్యాణము 97 


సింగ, యిప్పుడు నా యంగునబటజె దీని 
సంగునగ్యుమ్మి “'నేపొంగణంచెదను తానా కీ ౨ || 


వంది యదిగో బలుపందిన పొడవుతో 
నందందపాడసూ పె నందిబానా। 

పందియదెంత నాపందిపోటున ప్రక్క 

సందిగు)మ్ముదు నిక నందియ'మేల॥ తానా 19 


మాయమెకమునలె మాయ మెతిరిగితిని 
మాయలే డందుకే వమూయులేరా। 
మాయలన్ని నేమాయము సేతును 
మాయది సూడుము మాయంద మిపుడు॥ తానా 1౪ 


వ. ఈచందంబున నానామృగబ్బందంబులం గొందలమందః 
జేయుచు డొక్కలు పక్కలు కాళ్ళును "ప్రేళ్ళును శిరంబులు 
కరంబులును భేదంబుబెలియ-రాకుండ నుజువూడి వేరునాడి 
యందజు నవ్విభునిముందజ _ గుంవుగూడి సొంపుమిాటి 
యమ్మాశిసఖండంబుల గఆకుట్లుగావండి, కాకాని ముందటి 
నుంచి యందణజుభుజియించి, గజ్జునం "ద్రేంచుచు. బొజ్జలు 
నిమురుచుం దను సామిలీలలు బాలం బాడిరంట యొటువలెనుం 
మాట 1! వొరెనొరె నాకు సుమాళం వస్తావుండది కొటము 


రాజుసదాలుపాడెద యినరా. 
7 


98 యక్ష గానము 


మజణ్‌ెక(డః : అయితే పాడుకో రా. 
కాంభోజి! ఆట॥ దరువు॥ 

కుంభములో బుట్టినట్టి కుంభకస్టుని కొడుక నె 
కుంభమల్లా దింటివిగదరా ఓ కాటమరాజ ! 
కూరనార 'వెతకనుగా! 
అంబాలిక సాగసాన అంబుధిదాంటువేళ 
పంబలువాయింపుచును - ఓకాటమరాజ 
కంబళి నాచు కొంటిఏగా॥ 
సుప్పనాతి ముక్కుపోయి - నొప్పిచేత మూలుగంగ 
ఇప్పపూల దండవేసి _ ఓకాటమరాజ 
అప్పుడే కూడితివి గదర॥ 


జెంచుమాట 1 వొశలివొని నాకే కంబమురాయనిమోంి 
పిచాలు వసిరా. 
వుజొకండు॥! అయితే అరిచందకత చదుచ్చుకున్నావో , ఇంత 


అల్లి కోరా, 


yp 


మంగళకై శిక॥ ఆది! దరువు! 
సరిగ పార కేలబూని _ 'వెలుగుమోది తొండవలెను 
ఎలుగురాజు మూదనెక్కి. - ఓకంబమురాయ 
జలదారి దాంటికి'వేర॥ 


వీజయ'రాఘువ కల్యాణము 99 


మంచము నెల్తింబెట్టుక న్‌ కంచము వాయించుకొంటి 
మంచుకొండ మోద ిక్కి- - ఓకంబమురాయ 
చెంచలటికూార దెచ్చితివిగా॥ 
చూట! నొచళే నాకు కూనలమ్మామోది పదాలు వసిరా. 
ముజొకండు! అయితే పాడుకో రా. 
ఫఘంటారవము॥ ఆది॥ 
బూరుగవమూనుగసి.బూచియని "వెజచుకొని 
బొబ్బరింతువ్రగదపు ఖాసో లేర ము loll 
వాలుజన్ను లబ్లాడంగ- నాలుక వెళ్ళం బెట్టుక 
నూళ బెట్టుదువుగదమ్మ.-పో లేరమ్మ క్ర_౨|| 
మాట॥ వొశే యిచేవిరా కరానలమ్మువికాది కుదాలుపాడుః 
మంకు పోలేరమ్మవిరాద నేవు. ర 
. వముజొకండు! వొచే ఏనిచేతగాదు, 'జేననేరా. 


పున్నాగ॥ ఆది॥ దరువు! 
కుండనిండ కొొండగోగు_-కూరవండి 


కూకుండి తిందువమ -కరానలమ >" lok 
కోతికాన చంకంబెబ్ట-కోటయెొక్కి- 
క్రీొక్కి-రింతువుగదమ -కూానలమ్ము 1౨|| 


కూటికుండ తెరచివేసి_గునిసియాడుచు 
కుక్క-లదోలుదువను సైకూనలమ్మ 2) క్లీం! 


100 యక్ష గానము 


మాట! వొచచే నేను చరమరాజుమోది పదాలు అచేరాొ. 
మజళొకండు! బొ సీన్ర కునలనఫు రాండం ససికినావో? 
మునుపటివాడు! ససికితే నెద్ది సనక్కు-ం'కే నెద్ది. 
(పత్యు చ్తేరం- అయితే ననకటించ రా 
కాంభోజి! ఆట॥ దకువు॥ 
ఉఆకుముల బట్ట తెచ్చి నడుములకుతాడ్చుగుచ్చి 
కొడవలిచతించ్చి.టఓదర వము రాజ 
అడవులలో నాడితివిగా। 
బొద్దికూర సద్దిగొంచు.మ ధైల నెత్తి ౯బెట్టుక 
మద్దిమానిమిాంద నెక్కి. ఓదరమ రాజ 
"మెగ్టులను మేపుదువుగా॥ 
మ్వ్నాాబ॥ వెశే నాకు దరమరాజుమోది పదాలుపాడగానే శివం, 
వసావ్రండ దిరా. 
pen 
మజొకండు! వెకేవాౌరే పీనికీ నిబద్దిగా దరమరాజుశివం వస్తా 
వుండదిరా. మన బాకలీమెల్లుగాయడు తనకుంటిగాడిద 


పారినోయెను కానమనెనె. దరమరాజుశినంయిక్కి-౦చి' 
అడుగుదాముగాని పంబమూ _త్తిగాళో పిలువరా,. 


(పత్యుత్త రం॥! మంచిది పిలుచుకవ చ్చెదనయ్యా. వొకే పంబ 
మూ_€గా, చెంచురాయలు పీలుసావుండాడు రారా 
వోరి నడిగారా రా, 


విజయ రాఘవ కల్యాణము 101 


వ. అని వా.థువిలువంగా నంబరము గా జుంబి నా _ర్జెగాయడు 
చచ్చెనట యెటువ లను, 
ద. కంబమురాయనిమోది కన్రలు పాొకుెంట। 
పంబమూ గా కున కౌ చాసమోా' BE 
వ ఈవీకెం జే "వచ్చిన ఎంబమురా ర్వి గొయము జె-చదుసనొరను 
బాచి యేమునుచున్నా (కుం 
"పంబనానినూ ట॥ ఏముయ్యా చంచురాయోంలు, నుమ్మురప్పించిన 
కార్య ముమయ్య, 
శంచురాయుమాట।॥! మేమందజిము గూదోనచి యుక కాసు 
బ్రచ్చెదముగాని మాగరనొరాణా” నొటి అడగవలసి 
యున్న ది. శివం రప్పించళాం.' 
'పసంబబాడు: మంచిది అయి తే యాడ అం శ 
(పత్యుత్తరం: అలికితి, 
పంబ? విళ్ళాగెని పెట్టుండ, 
(దః "పెట్టలి 
పంబ: విళ్ళారి నెత్తీ మోద గరిక మెం 
(పః గరిక పెట్టలి. 
"పంబ; పండ్లు కుంకాయలు కొంట రా! 
శప § ంటన స్తీ. 
“పంబ; నక్క-లాకులు కొంట రా? 


(స: వస్తి, ఇంతాచేసి మే శివంబ3ంచు. 
వాటి వాని 6 


102 యక్ష గానము 


పంబ అలాగే పట్టించేమయ్యా. 
మజొెకండు ఎటాపటింవేది. 
(స) (A) 


దరువు! ఘుంటారవము!! ఆది! 


వుప్పు లేనినజ్జుగంజి వోదర్శరాజ। 
నూదుక 'తాగుదువయ్య వోదర రాజ 11౧|| 


వుట్టిమాదకెగరబోయి వొదర్శ రాజ 
కాలువ్రానమాయెగద వోదర్శ రాజ 11911 


వొద్దిమూనిమోాదనున్న వోదర రాజ 

వూగివూగి యాడుమయ్య నోదర రాజ 11911 
వుల్లంకిపిట్టవ లె వోదర్శ'రాజా 

వులికికులికి 'యాడుమయ్య నోదర రాజా ivi 
వూనర వెళ్లివలె వోరద్శ-రాజ 

తలవూచియాడుమయ వోదర రాజ I 


మాట: వాొశేవాశే వీనికి శివం గుబగుబలుగావస్తాఉండది.. 
పంతేరా దూపంళేరా. ఓఅయ్యలా రా, యిప్పుడు 
మోరనేకార్యం అడికో్మొ_౦డ, 
మతొక(డు: అయితే అడిక్కు-నేము"రా. 
తిరుగ చెంచుమాట: పీసామో ధర్మ రాజయ్యా! భాకలిమల్లు 
గానిగాడిద 'ేడబోయింది తెలీదు. సామో ససెప్పీ 
కాపాడనయ్యా, 


శో 


విజయ'రాఫఘవ కల్యాణము 105 


ధర్భరాజుమాట: అవురావోరి, అయితే యేంబెక్టేవు ర! 

చెంచు; సామ, నీవుసూసి యేం బెట్టుమన్నా పె'ట్టేమయ్యా. 

ధర్మరాజు : "లెస్స "పెక్టువా '; 

చంచు : "లెస్స "పె స్టమయ్యా, 

ధర్మ : అయిలే చెప్పేవినరా . వొళేవొళే ఆసందులోకిపో, 

చెంచు ; సామి, పోతి. | 

ధర ౩ అడనుండి ఆడకుంబో, 

చెంచు ; అయ్యా పోలి, 

ధర గ్‌ ఏ ఆడాడ సూడు 

చెంచు ౩ సూసికాడిపి, కాన, 

ధర్మ : అయి తే అవొంటిగుంటి మోందనెక్కి. వెంకిగాడిదవా 
కూసి కాడు; పోతుగాడిదతానేవస్సి రా. 

చెంచు ౩ సామా నాసేతగాదు. చేవర ఆడకువస్పికూసికాడి 
సూపవయా., 

ఒకడు ౩ ఓరీ సామి 'లెస్స తెలియసెప్పెరా. 

మరొకడు ౩ ఈశివంసాలు నిలువవయ్యా. 

ధర శ ఏ నిలదు నిలదుం 

చెంచు : నీకు నీకండ్లా నిలు; తన సొట్టపాదాలమిోదనేనిల, . 

ధర శ్రి ; నిలదురా నిలదురా. 

చెంచు : అయితే జూట్లులేరా. 

ధర్మ : అయితే నిలిసెరా. నిలిసెరా. 


104 య గానము 


న 


క అంతట నాచెచుు.. పలిశోషలు,.._ 'ననుపకలలో 
ముత్తియమ్ములు, చమరీవాలమ్ములు, సింహాశరభ'శారూల 
అానాండో 
గండభేకుండాది చిహ్నంబులు నై కానుకలుగా దెచ్చియిచ్చిన 
మెచ్చుచు నచ్వ్యుతవిజయ రాఘనవహీపాలుం డా నెంచు 
వ్‌ ౯ 


ఓ సొంపు 


ఆలో, 
షం 
“ఇ కల ఆల్‌ తీ 


దొరలకు పాచ్చుబహుమానంబులు చ్చ 
సంపాదించు తనబిడారంబగుగుడారంబునకువచ్చి, భోజనాది 
కృత్యంబులుగావించి, యుంటవిప్లు కేలయబూని తుంట వింటి 
చొర యందంబుగనుపట్టు, నాపట్టభ ముండు చెంగట 
'జెన్నాందు వున్నాగ నారంగ బంబీర నారికేళొదితరువుల 
సీడలనాడాడ సంచరింపుచు వినోదింపుచు నుండెనట యెొటు 


వలెను, 


హుశాని॥ ఆట!! దరువు! 
ఒణిపు మోజినయట్టి యుంటవిస్లు చేంబూని 
సరిగదుప్పటి కటిం జక్కులాం గ ట్‌! 
మరుని చేజము గల్పు మన్నారుదాసుండు 
దురుసుగా సంపంగితోంటలోవిహరించె॥ 


వ. ఆసమయంబున సుగుణాంబునిధియగు కళౌనిధి రాజ 
పుత్సియైన మదనమంజరియనుజగనో వానగాలి) జవ్యనులు 
గొలువ నవనంబునకు'వేడుకలుమోజు, 'విహోరంబుగావింపుచు 
వచ్చేకమం 'బెటువ లను. 


విజయ రాఘన కల్యాణము 105 


కవివచనం ౩. 


ది 


ఆ'వేళ నొకకొమ్మ యపరంజి బొమ్మ ° 
తానైన పూరెమ్న తగు ముద్దుగుమ్మ 
భామాలలాను సౌభాగ్యంప్పు సిమ 
హేమాంగరుచిభాను హీతగుణా రామ 
కమ్మవిల్తునిదివి కపురంపుం గోవి 
తమ్మి నెత్తావ కుందనములకీవి 
వనితలమేల్బంతి వలపులదొంతి 

మనసిజు మదదంతి మకువంపుబంతి 


“చెంగావి పానడ 'చెలునుమూజంగ 


రంగారు కనకాంబరంబు ధరించి 
యాణిము త్తెపుజంటి హరువున నంటి 
రాణించి మించినజనికయుం దొడిగి, 
యలరులు కొప్పు వహావణించి నుదుట 
దిలకంబు కొనగోర. దీకుగా దిద్దె 
పచ్చముంగరం జెట్టి బబువుము క్తేముల 
హెద్చెన కుతికంటు నెంతయు వెజుయ, 
పలక నజ)ము లం బాసటబొట్టు 
తులకింప సూర్యచంద్రుల చేర్చరించి, 
కర్ముస్ప రతనాల కన్ములు నెలయ 


106 యక్షగానము 


మురునులు బవిరెలు ముద్దుకంకుయును, 
సరిపెనర్‌ పదకముల్‌ సందిదండలును 
మురునైన యొడ్డాణమును "మొలనూలు, 
'మెక్తులు వీల్గాండ్లు మించుల మించు 
నట్టి కంప్రులయందియలు పెండిగజ్జై 

లతి రయంబున బూని యందచందముల 
నతనుని సమ్మోహాన్న్మా న మోయన(గ 
నడపంబు పావడ యరవిరి సురటి 
పడతులు పూని వెంబడిని గొల్వంగం, 
గలికి మిటారులు నెదండలొనలగం, 
గలకంఠ శుక శారికల రవంబులకు 
హృదయంబు రంజిల్న నెలందోంటకవుడు 
మదనమంజరి వచ్చె మహిమ దీవింప. 


బీలహారి॥ ఆది! దరువు! 
చెలునలు గొలువలో6 జెలభగసచు మదనముంజరి 
చెలువెన యలదోంటల జేరలా వచ్చె! 

వ ఈరీకి6 'జేరవచ్చిన యారామను జూచి వద్దనున్న 


రామావెణులు అభిరామంబుగా? గనుపట్టునారామెంబుమూడు: 
మని హాచ్చరించి మచ్చికమిోాణ నేమనుచున్నారు.. 


ఏజయ రాఘవ కల్యాణము 107 
_ చెలికళ్తె చదివే ద్విపద) 


ద్వి. ఎలనాగ, చూచితే యెలమావిసాగసు 
అలరువిళ్తుని సాధమనం చెన్ను మోాె. 
ఫొలంతిరో మాచి జే బొండువు బ్లియలు 
అల రారె వకరాఎకుసోరంబులనంగ, 
చెలియరో నూడుమోా 'సేమంతి బంతి 
వల రాజు గొడుగుల వైఖరి దనరె, 
కొమ్మరో వాసించు కురువేరు చూడు 
కమ్మవిల్తుని కుంచె కెవడి మించే. 
పడంతిరో యివుడునంపగివిరుల్‌ మూడు 
'నెడవిల్లు బంగారువిరిదండ లయ్యె. 
మళ్లెలు జూజులు మూధఏలతలు 
మొల్లలు కురవకములు గ న్నెరులును 
గుజ్జుమామిళ్ళును కోవిదారములు 
గొజ్జంగుల్‌ 'మోదుగుల్‌ కురువిందపొదలు 
న్లారిశేళంబులు నారంగములును 
పారిజాతంబులు పాటలంబులును, 


గలిగి యెంతయు జాలం గనుపక్షైనిపుడు 
అలశనైత)రథమున వారున్రున మాజి 
ఇందిరా దేవికి నింపు సొంసెనంగు 


“108 యక్షగానము 


కంనప్తు న్‌ కొలయలు కెలన గస్పెం 

కొలకులం “గెలశులం గోయిల లళులు 

చిలుకలు హాంనలు చెలంలి పళ్కెాడిని. 

కలకల ధ్వనులు నబ్బడలందు నెబియం 

జెలంగుచు నున్నది వెలును చూచితిన! . 

వ. అని నెచ్చెలితో పౌచ్చరింవుచు నెల నవ్వులు నివ్య 

టిల్ల నాఫువ్వుంోండియుం చామును బువ్వులు చిదుముచు 
సరన వచనరచనలు మెజుయింపుచు వివారించిరంట యెటువలను. 


సావేరి! ఆట! చు 
కొమ్మ యోానంపంగి కొమ్మచూచితివె ల 
కొమ్మ యిడె నీకు సమ్ముతమమ్మా. loi 


సౌరాష్ట్రము!! ఆట! 
నరములు భళిరె మానరములు ఇవి చే 


నరములు గూర్చుము సకియ loi 
సావేరి! ఆట! 

కన్నెరోయిప్పుడు = క్ర న్నె జ్ఞసేయ'నేల 4 

క న్నె పొన్న వికులు షు ౯ నవమ్మా [3॥ 


సౌరాష్ట్రాము। ఆట! 


కావికిసెల్లను - తావిదివోచనేల 
శెనిరి బంతిఏింత. ...... 


పలా అతన IS 


విజయరాఘవ కల్యాణము 109 


సావేరి! ఆట॥ 
నన్న సేసెదవు ఈనన్న జాజులకును 
నన్ను తాంగి మనసెన్న దగువిరులు II 


వ. ఈరీతి నారీతిలకంబులు వనవిహోరంబులుగావించి,మించిన 
వేడుకలంబొడమిన బడలికలుదీర నప్పడంతుకం దోడ్కొని 
కాసారంబు చేరనచ్చి యాసింవామధ్యలు పదా శర మధ్యంబున.- 
నిల్చి యొక౭నొకరిం చేరుకొనుచు, అంజెలునందంబగు చిమ్మన 
గోవులు కేలబూని వారి విహారంబు సలిపిరంట యొటునలను.. 


కీదార॥ ఆట! దరువు! 


చివ్వు ఖ్హనగో/వులు చిమె ద నిప్పుడు 


ఎమె లు చేయక యొదునుగ రానె lok 
అరవిరులను నేను. అండెల నించుకొొని 

తరుణిరో చల్లైదం దవ్పించుకోవె lol 
పూనుబోండిరొ నేను పుప్పొాడుల గుప్పైద। 

నావలం బోనిత్తునా నావగయాడు (91 


జారుడు పీంటలెక్కి. సారనముఖులార। 
సారెకు నాడుదాము చేరంగరార ed 


కోలువకంటిరొ యిపుడు కలువపూవుల'చేత 
చెలమితో నాడుదము ఇటుచేరరావె 1౫1. 


110 యక్ష గానము 


వ. ఈరీతి చారివిహారంబుగావించి తీరంబు చేరంగవచ్చి, 
చంగుమోొాటణట శృంగారించుకొనిరంట 'యటువలను. 


సీ. చెంగావి పావడ శృంగారమమరంగ 
రంగాను కనకాంబరములు దాల్సీ 
కురులు నున్నగ దువ్వి కొప్పులొస్పూగంబెట్టి 
మురువుగా విరవాదినరులు చుట్టి 
తిన్న నిమోములం దిలకముల్‌ మెజుయించి 
పొాలుపొందం దాటంకములు ధరించి 
రాణించు ముస్తేలరవికలపై కంట 
నరులు నుక్కరిగలు నెజయ జేసి, 


గీ నరిపెణలు బన్న నరములు సందెదండ 

లుంగరంబులు మొలనూలు నొనరు కంక 
రము లం దెలు "మొదలైన సొమ్ము లై 6 
చెలులు గైసేసిరప్పుడు చెలువమమర, 

వ. ఇకౌజంగున  'మెజుంగుంబోండులు శృంగారించుకొని 
యంగనామణిందోడ్కొ-ని మున్ను తామున్న కప్పురంపవుందిన్ని 
యై హరువుమోజు సురపొన్నతరువుచేరవచ్చిరట _ యెటు 
వలెను. 

కన్నడ॥ ఆది! 


సరసిజముఖ యఫవుడు సకియలు గొలువంగ। * 
సురపొన్న నీడకు సొంపుతో వచ్చె! 


వజయ రాఘవ కల్యాణము 111 


వ. ఇటువలె వచ్చి కుటిలాలకళో నాపాటలగంధులాట 
పాటల  గొంతసేపు పొొద్దుపుచ్చుచున్ననమయయున నా 
'కాంతావుణినింజూచి చెంతనున్న యొక యింతి యేమనుచున్న ది. 
చెలికత్తె చదివే పద్యము. 


గీ చేయడు శుభమగు దివనంబు నీరజాక్రి, 
మన్న నారుల సుతువంటి మగని నీవు 
"పెండ్రియాడి జగంబులం జేరుగనుట 
కించుపిళ్తునిం బూజింత మిప్రుడుమనము. 


వ. అని యాలోలలోచన లీలావతినోం చెలుప నాబాలిక 
లించుంబోండిచేతం బంచబాణుని పూజసేయింప నుద్యోగించి, 
పూజాద)వ్యంబులు గాంచు వచ్చిరంట 'యెటువలెను, 


తోడి! ఆట॥ 
'ఇళుకుం జూవుల ముద్దుగులుకంగా నప్పుడు 
కలువకంటి యొక తె కలునలు 'దెచ్చెన్‌ toi 
మొలక నవ్వులు మణి ముద్దియయొక్క- తె! 
పాలుపు మోజింగ 'ముల్లపూవులు దెచ్చె 1౨|| 
ఖాచి॥ రూపక! ఆటతాళము॥ దరువు! 


మగువ యుక్క-_ తె తావి మిగుల రాణింసంగ। 
పొగడంగం దగినట్టి వాగడపూవులు దెచ్చె 19॥ 


112 యక్షగానము 
నటనలు మెజయంగ బటువ్రుగుబ్బలు గదల 
కోటిలకుంతల యొక తె కుకువేరుబెచ్చె 

మల్తారు॥ ఆట! 


సరసిజముఖ యొకతె సరిలేక రాణించు 

నరసిజములుదెచ్చెం జాల వేడుకను 

రాజీవముఖ యొక తె రంజిల్లు నన్న 

జూజులుదెచ్చెను నరగున నపుడు 
జంనాని॥! ఆది! 


చందనకుంకుమ నంకుముదంబులు 


బ్రందుముఖ యుక్క- తే యొలమితోం "దెచ్చెన్‌ 


బంగారు పళ్లెమున ఫలములక్షతేములు 
అంగన యొక్క-త యందముగ దెచ్చె 


| 


HE 


le fh 


fait 


1౮1 


వ. ఈచందంబున బృ/సూనఫలకుంకును నంకువుదఘనసార 
గ౫ంధసారాది నిస్తులవస్తువులు దెచ్చి పచ్చవింటిదొరను పూజ. 


సీయింప నమర్చిన సంవిధానం 'బెటునలెను. 
కవివచనము : 


నీ, రాములందబుల గూడిలేమానినిడను 
దిన్న 6౧గాగఫురంపుం దిన్న మర్చి 
కురువేరు దవనంబు ఏీరవాదిసరములు 


హారువులుమెజయ(౬ జప్పరమవార్శి 


విజయరాఘవ కల్యాణము 118 


యొజుపైన చిగురాకు హోాంబట్టుపఅప్పుపైం 
'జెలిదమ్మి ముద్దుగద్దియ యయమర్సి, 

చెలువుమోజీనయట్టి చెంగల్యవిరి యను 
"మెబులు సూర్యపుటంపుటొరంగు చేర్చి 


గీ, ముగలిశేకను పటమున మృగమదమున 
కీరకోకిల కలహాంన "కేకిభృంగ 
హివముకరవనసంత మలయానిలములనోడ 
నొనర రతిమన్నృథుల[వ్రాసి యునిచిరపుడు. 


వ, ఈచందంబున గ ందర్బ పూజా సంవిధానంబమర్సి యమ్మ 
అుంగుంబోండి తమ్మిదోదుమ్మి'వేల్పునొరముందణు సుఖాసీనయై 
యానఖీవుణులంది చ్చు సువస్తుజాతంబులం బూజసేసెనంట 
"యెటున లను. 


మన్నథపూజ॥ చి త్తనంభవం ధ్యాయామి, రతిరాజవమావా 
పహాయామి, 'శీతలానిల న్యందనాయనమః సింహాసనం సమర్ప 
యామి, అనర్ధృశీలాయ నమః అర్హ్యపాద్యాదీని సమర్పయామి, 

వ వృన్ర్రగంధాక్ష తాన్‌ నమర్చయామి, కుసు 
మాయుధాయనమః నానావిధకుసుమాని సమర్పయామి, అప 
తిమపతాపదీపాయగమః  థూపదీపానిసముర్చయామి ఇక్షు 
కోోదండధరాయనమః వృద్యతర నై వేద్యాని సమర్పయామి 


సీరజాశ్ర్రధరాయనమః నీరాజనంసమర్చయామి. 
8 


114 యన్న గానము 


వ. అని యానీరజవదన రతిరాజపూజ గావించి నిటలనంఘు 
టిశాంజలి పుటుయె సుమనోరథసి ధ్ధివై యా యనిరుద్గజనకు నిం 
(బౌర్థించెనట యెటువలెను. 


(నాయకురాలు చది వేపద్యం) 


గీ, చెంగమలవ లి కరుణే జెలగువాని 
మన్న నారుల దయగ వే, వు నెడువాని 
సివసుంధర చెసాను “'ేలువాసిం 
బతినిగా దయసేయుము పంచబాణ! 


వ. అని యా వనజగంధి కత "నేమనుచున్న ది. 


విలహారి[ఆది। |దరువు॥ 
రతిరాజ, నీవంటి _ రమణీయమూా ర్షిని 
పతింజేసిర కింను - పలువూబువేడెదను! 


వ. ఈకైవడి నా కీరవాణి పంచశరారాధనంబు గావించి, 
నంతో షితసా ంతమయె, యిందువదనలు చాను నిజవుందిరంబుం 
జేర నుద్యోగెంచుతటి, మవ్వంబున నివ్వటిల్లు నవ్యనంబున 
నందంబగు నొక సురపొన్న తరును క్రింద నుంట విల్ల్వూకొని తుంట 
వింటిదొర దార సీటుమోజి సంచరించుచు తమ విలానవిళేషం 
బులు విలోకింపుచునున్న మన్నా రుడదాసభూపాలునిం జూచెనట 
యొటువలెను. 


విజయరాఘవ కల్యాణము 115 


కవఏివచనం: ఎ 


వీ. కొవురు సీలపురంగు కుంతలద్యుతివాని 

ముద్దుగుల్కె-డు నవ్వుమోమువానిః 

'దెలిదమ్మి రేకుల చెగడు కన్ను లవాని 
వలమురి నిరసించు గళీమువానిం 

'బసిండితొల్పు నదల్సు బాహోంతరమువాని 
నురందుగలుచు బాహువులవాని 

సింహోవలోకన( శ్రీలు గాంచినవానిం 
గవులచేఖాంకపాదములవానిం 


గ్‌. జెలుల ముచ్చటలొనగూప్పు చెలువువాని 
నించు'వేడుక నట సంచరించువాని 
విజయరాఘవమేదినీ విభునిజూచె 
భామినీవుణి కన్ను లపండువుగను. 


న, ఈచందంబున. జూచుచు మున్ను తనయెదుటం (బస 
న్నుండైయున్న మదనునకు మన్నా రుదాసునకు నించుక యు 
భీదంబు నెంచంగూడక యా చంచలాక్షి యచ్నుతవిజయ రా 
భువుని నొక నెచ్చెలికిజూవుచు నాపడంతిశో 'జేమనుచున్నది. 

(నాయకు రాలు వినిపించేది 
దరువు! పంతువరాళి! ఆది॥ 


చెలువ, మనముపూజచేసిన చెజకునింటిరాయలు 
నెలకొని ముందజనిలిచి నాండమ్మ ini 


116 యక్షగానము 


ఆఉంటవిల్ల్యూ? హొని బళొయలుగ నంచఛచరించు 


తుంటవింటిరాయలీదొరగాయోలు . 191 
కుందనహుజాయల( గాొమైననెమ్మేని। 
యందమువమూాచి తే యంగంజుండుగాండమ్మ ॥5॥ 
పృున్న మచందమామంబోలు ఏనినెమ్హోము 

కన్ను లపండువుగా గనుంగొంటినమ్మ (fog 
ఉన్న దియురమున మన్నారుదాసము[ద 

మన్నా రుదాసుజే మగువరోయితండు It 


వ. అనిన మదనమంజరిణో నొకమంజువాణి యేమను 
చున్నది. 
(చెలిక' కై చది వేపద్యం) 
క. వలరాజు మించుచెలువము 
గల "రాజులలోన నితడు ఘనుంజెవ్వండొకో 
తెలియంయగచేటికి పదవే 
పలియరో మనసదనమి(కను జేరయగ్గవలయున్‌. 


వ, అని యీచందంబున నొకకుందరదనమందలింప నయ్యిందు 
వదనమేనుఫవులకరింప మనసువుకలింవనేరక వెనుక నిలిచిన 
వెలులంపీలుచునెసంబున నందియలరవళికి వెంటనంటి వచ్చు 
రాయంచల నదలించుచందంబున మరలిమరలిచూచుచున్న 
తజి నామన్నారుదాసుండును ఆవన్నెలాండిచెలువంబును కన్నుల 


విజయరాఘవ కల్యాణము 117 


"పండువుగా గనుంగానుచు ననంగుని విజృంభణం బోపనోపక 
ఫొలంతిమోంది. నలపునడిక్కి- నొక్కి (సేమమీాబనేమను 
"చున్నా 6డు. 
(నాయండు వినిపిం'చేది) 
నీ అకలంక మైన యీోాయలి వేణి మోమున 
కింయమబింబము సాటి యోబ్బువచ్చు 
నడ లేకయుండు నీయితి చన్ను లకును 
జక)వాకము 'లెంచ నమములగునె 
మృదున్రులై మెజయు నీ సుదకి పెందొడలకు 
నరంటికంబము ఆవయగుట యెసు 
అందమూ సీయింణి మంద మావనమునకుం 
బజిచు నంచల నీడు పలుకుకుట్లు 


న్‌, ఈజగన్నోహనాంగి యేరాజసుతయొ 
యింత చక్క-నిసుదతి నే నెందుంగానం 
జూచినంత నె నావుది చొక్కె-_నిపుడు 
ఈవమగువం గూడ నుపొయ మెట్టుగలుగు. 


వు 'అని యావన్నెలాడి విలానవిభ/మంబులు మాటి 
మాటికి మనంబున నెన్ను చు వున్నా రుదానభూపాలుండు చేర 
వచ్చినపరిజనంబులుగొలువం బురంబుపివేశించెనంటట 'యెటు 
వలను. 


118 యక్ష గానము 
దరువు! భరవి॥ ఆట 


వెలది పెం దలంపున విజయ రాఘవశే "రి 
వెలువొందు వురమును జేరంగా వచ్చె! 


వ. ఈచందంబున హజారంబుం జేరవచ్చి వారివారి "తార 
తిమ్యుంబులు దెలిసి కనునన్నల చేనన్నల నుచితనంభాషణం 
బుల సనరసమందపహానంబుల దొరల మరల నిజనివానంబులకుం 
బంచి యంతిఃష్టరంబు ప్రవేశించి రాజవదనలొనర్చు స్‌రాజ 

పణారంబులు విలోకింప్రుచుం జంపకగంధులణ్‌ో గాలు 
యుండియు నాబాలికావమణిమోంది బాళి మాజి యుండునంతే, 
నామదనమంజకియును చెంత నింతులునొలువ నిజసనివానంబు 
చేరవచ్చెనంట యెొటువ లెను. 


తోడి! ఆది॥ దరువు॥ 


వనితలు గొలునంగ ఘన వైభవము మోజు 
దన నగరు 'చేరవచ్చెం దరళాక్షి యఫుడుం 


వ. ఈచందంబున  నామంచయాన తనమందిరంబు చేరి 
మిాజినవంహూభారంబునం జెలునలం జీరక చలునలం 'గోరక 
యాహారంబులెంచక యవ్విభున్నిపై మనసుడించక నిదుర 
బ్రాలింపుచు సిట్టోార్చ్పులు నిగిడింపుచు నావన్నె లాడి మన్నారు 
జాసభూపాలునిపై వలప్రతలంపున నతని రూపెేఖావిలాసం 
బులు వర్టింవుచు నొకకలికిచిలుకలకొలికితో "నేమనుచున్న ది.. 


విజయరాఘవ కల్యాణము ' 110 


సీలాంబరి! ఆట॥ దరువు॥ 
మదన వేదనచేత _ మనసు కరగీని 
సుదతిరో యొలదోంట భూతమురావె loi 
వలరాజు గెలిచిన _ వన్నెకాండు నన్ను 
మొలక నవ్వులచేత వ 'మోహఫుట్టెంచె నమ్మ | ౨|| 
సొగసుగా నుంటవిలు _ సౌంపఫుతోం బూనిన 


వగశానికి నేను _ వలచితి నమ్మ 131. 
మన్నారుదాసుండు అ మచ్చిక మోటిలో 
క న్నెభూవులచేతం _ గరగిం చెనమ్మ Ie 


వ అని పలికిన మచ్చెకంటిశో నెచ్చెలు లేమనుచున్నారు 
ముఖారి॥ ఆట! దరువు!। 
కంత మోపహముగలడా ._ యేవమందమమ 


వింతాయె నీమాటలు _ వెలందిరో యిపుడు loll 
ఎలందోంటలందును _ గులనతీమణులకుC 

బలుమాబు నం చరింప _ బాడిగాదమ్మ [1౨|| 
నిన్ననచ్చిన చెలును - మన్నా రుదా సభూవిభుని 
గన్నెరో మాతమని _ కడ యొంచినావు 11311 
చెలువుని జూతనుని _ పలుమాజు ెంచేవు! 
'నెలంతరో యిది నీకు _ సీతిగాదమ్మ ల. 


పగలు శేలును వానిపై .- చాళితళోనుండలా | 
వుగువరో యిది నీకు నుర్యాదగాదు IAI 


120 యక్ష గానము 


వ. అని నుదవతు లదలించిపలికిన మదనమంజరి ఏని ఏన 
ములు'చేసి యామదనాన తారునిపై మమతమిఆజ నావారిజాక్ష్యు 
బయో నేమనుచున్న ది. 


ముఖారి।! ఆది! దరువ్రు!! పాములనాగసరము॥ 


ఎన్న రాని మోవహామాయె నేమిసేతునే | 

నన్ను తాంగి. వాని 'నేనెన్నండు గనుంగాందునే [loi 

'మోముమోమునం జేర్చి ముద్దుగులుకు ముద్దుపెట్టి 

ప్రే) మరెట్టింపంగ బిగి గొాయిటంజేర్చి! 

భామరొ నాప్రాణవిభుని బాళిమోాజుం జొక్కి=ంచి 

కామునిశీళి వానిం గరగించు "న్నండొ 11౨1! 

"తేనసోనలు గుకియు తేశైన కెమ్నావి। 

ఆనుచు గుబ్బలగుమ్ముచు నరవుర తీజు! 

మూనిని యావగలమాటలం జేలించి 

పూని వానితొడలమిాందం బొందుగా నుండుబున్న (డొ 
1131 

ముద్దుగుమ్మ రమ్మని మోహముమిోజంగ 

నిద్దంపు వానిచెక్కి-లి నీటుగానొక్కి 

అద్దమ రాతిరిదాక నలయించి కేలించి 

ఒద్దికగా వా౭డునేను-హోాయలుగాగూడు టున్న (డె॥5 | 


వ. అని మందలించి యాయిందువదన వద్దనున్న ముద్దియతో 
మజియు నేమనుచున్న ది. 


విజయ రాఘవ కల్యాణము 121 

“కాంభోజి! ఆట॥ దరువు॥ జతి॥ 
వలపు చాంచలగ'నేరనే వాండునావద్ది కెన్న(డు వచ్చునే! 
కలికిరో విజయ రాఘవనామినవై నుంచిన loi 


వనితరొ వా౭డునావద్దికిం జేరవచ్చి 

నెనరున చెక్కి-లినొక్కి_ సీటుమిజంగ | 

కనుసన్న జేయుచు _ గాంగిట ననుచేర్చి 
మనసురంజిల్టల నాతో _ మా టలాడినట్లయ్యి'నే | ౨|| 


"వ. అని మజీయు నేవనుచున్న ది. 
సావేరి॥ ఆది॥ 


కలికిరో నూవిజయరాఘవు దోడితేవే। 

నిలుపరాని మోహమాయె నిమునముక్ష_ యేడాయె[౧॥ 
చక్క-నివారిలోం - జక్క-నివాణ్‌యమ్మ 
దక్కిలినేవానికి నా - తమినిలుపం జాలనమ్మ loi 
చిలుక కేజీకరాతు చెలగి _ దాడివచ్చెనమ్మ! 

కలనైన వానివిగి _ కగలడంబాతనన్ను 1౧|| 
ముందజవచ్చినిలిచి  ముచ్చటాడి నట్లయ్యెనే! 
మందగమన, వానిపై మమత సునమాయెనమ్ము _ ॥౪॥ 


వ, అని పలికి యాచిలుకలకొలికి వేజోకకలికి నో చమను 
చున్నది, 


122 యక్షగానము 


బహుళెొని॥ ఆది! 


"వెలందిరో రమ్నునవ _ వీజయరాఘనసామిని। 
నిలుపరాని మోహవమాయె...నేనేమి సేతునె lot 
తళుకు జెక్కు లునొక్కి_ _ తమిమోంజంగంజొక్కిా 
కులుకుగుబ్బ లం (గుమ్మి-కూా డియుండమనసయ్యోీ నె loi 
పలుచని వానిమోవీ _ పలుమొన గంటునేసి 

యొలమిం గౌంగిటంజేర్చి-యెపుడు గూడమనసయ్యో నె[3॥ 


వ. లక్తెజంగున జిత్తజాయ త్తచితయై విజయశాఖఘువ'మేదినీ 
కాంతునిను మూాహవిభా/ంతిచేనున్న యందంబుచూచి చెంత క్‌ 
నున్న కాంతామణు లేమనుచున్నా రు, 


దరువు! భెంవి॥ ఆది॥ 


ఈచరాజముఖవలప్రు హే రాళమూయె। 


నూరకుండంగ మనము మేరగాదమ్మా loi 

మగువ పై మలసిన మలయమారుతమును 

ఇగురుంబోండులార యిపుడు 'వేడుదవు ౨||. 
రానుకవి॥ ఆది 


కలునచెలికాని గాకసేయకుముని 
చెలంపచుం బ్యార్థన సేయుదమమ్మ [91 
అలరులనిలుకాని దళకర యెనటి 
ఆలీ ద. 6 
యలవనంతునిం గొనియాడుదమమ్మ ivi 


ఏజయరాఫఘవ కల్యాణము 128: 
వసంత 'భెరవి। ఆది॥ 


చక్కె-రవిలుంబూను సామికి సీ"వేళ। 


మక్కు-న మొజంగ మొ)క్కుద మంటరె 1౫ 
చిలుకలకుం గోయిలలకు నంచలకు 
'వెలందులారు చాల వీ్రీయము పల్కు-దమా lei 


వ. అని యాలోలలోచన లాలోచనలు సేయుసముయం 
బున నాకుందరదన కొందలవముందించు నిందుక ందర్పమందాని 
లాదుల 'నేమని నిందించుచున్న ది. 


సౌరాష్ట్ర)ము॥ ఆట1 వలలు॥ 


పాలకడలిలోన వెలసి వచా సహోదరుండ_వె 
యేల యిట్లాన న్నేంచేవురా ఓ-నెన్నెలరాజ 
(స్ర్రీలనేంచ నేరగాదురా lol 
చ న్లినిరాజ్యనె జగ మెబ్ళ రంజిన్హలంజేసి 
పల్గవాధరుల నేతురా ఓ నెన్నెలరాజ 
చెబ్లంబోయింత కాకు సేతురా 11౨|| 
వెన్నునికి. దనయుండనె కొన్ననవిలు చేబూని 
2 లి 
కన్నెలపై దాడివత్తురా ఓవ న్నెలరాజ 
నిన్ను వేడుకొంటిం గదరా।। 


వ. ఈచందంబున నిందుకందర్భుల నిందింపుచు పరహ 
ఛారంబునం గుందుచునున్న యాకుందరదనను నొకచంద)కాంత 


124 అము కు. గా న ము 


నిలావొయ'వేది కాంతేరంబున నుంచి చంద్రవదనలు శెత్యోప 
ఇనారంబులు సవరించిరంట యటున లను, 


ముఖారి! ఆట! దరువు!! 


కలకంఠి యొక్క - తె క లువవువ్వుల చేతం 


గలికి కన్ను లనొ కోంగాయక' తీరంగను oH 
"నన్ను తాంగి యొక్క తె సరనకుంజేరి 

పన్నీరు చిలికించె భామసె నపుడు iil 
వుగువయొక్క-_ తెచేరి చిగురాకుంబోయికి 

సొగసెన యరవిరిసురంటిచే వినర 11911 
జలజలోచన యొకతె చలువగంధము తెచ్చి 

చెలియ నెమ్మేనను గలయంగ నలందె oH 
విరిబోండి యొకతె యావెలందికి నపుడు 

విరులదుప్పటి గె వేడుక మోజు [1౫|| 
తరుణి 'వేజొక్క_ తె తలిరుంబోణికిని 
హరువుగనుమృణాలహారముల్‌ నెచె let 


చపలలోచన యొకతె సరిలేక మించిన 

కేపృరము గుప్పెను కలికిపె నపుడు ett 
వారిజముఖ యొకతె నరునగా ముత్యాల 

పహోరములుం చెను అతివ నెమ్మేన [1౮|| 


ఏజయ రాఘవ కల్యాణము 125. 


న. ఇ్రకెజింగున న త్తలోదరులుసేయు శెతోంపచారంబు 
ది వాన ల ర 
లత్యంతసం 'తాపకరంబ్యులెన విన్ననె చెంతనున్న యింతుల: 

జూచి యాకన్నియ 'యేమనుచున్న ది. 


(నాయకు రాలు చదివేపద్యం) 


నీ కనున 'జేర్చిన కలువపూబంతులు 
సీరజాస్తుని'తి నేజలయ్యె 
అలరంగ నినరెడు నలరులసురంటులు 
డం శెన మరుని "శేడెంబులయ్యె. 
€ 
తనున్రనం జేర్చిన తామర తూండులు 
కుసువుసాయకుని అకోరులయ్యె 
చెలువంబు మోజిన చిగురాకు పానువు 


అలమప్‌ల్తుని యంపములుకులయ్య 


గీ, నకియ, నామేన నలందిన చందనంబు 
మదనక్‌క్తి పికాళశంబు మాడ్కి-6 దనరె 
కలికి, నామేన గువ్పిన కప్పురంబు 
వురుసి మాహానమార్ల ంబుకరణి మోట, 


న, అసి యళికిఇలికి యాకలికిచిలుకలకొలికి తన కన్నులం 
గట్టనట్లున్న మన్నారుదాసుపైం దలంపునిలుపుచు నేమను, 
చున్నది. 


126 


యక్షగానము 


గాడిపంతు॥ ఆట! రబాబు!! పదము! 


విజయరాఘవ నిన్ను వేడుకొనేర 

గజయాన, రమ్మని కొండి లీయర oil 
నిలుపరాని 'మోహామాయె నిమున మొక్క_యేడాయె 
చలముసేతుర సారె యేతుర 

తలిరువిబ్లుని డాడి తాళ 'చేనుర | ౨|| 


వ, అని మజియు నేమనుచున్న ది. 


“సావేరి! ఆది!! 


ఏంతదాననా యచ్యుతవిజయ,రాఘన 

కంతుబలమునం గలిగితిం గెగిలిదయసేయ'వేర [1౧|| 
నిన్ను నమ్మినదానరా నిక్క-ము కల్లగాదుర 

మన్నా రుదానహంవీర మక్కువతోం జేరరారా 1౨|| 


* అని మజియు 'నేమనుచున్న ది. 


వలరా ._ నీమూావి తేనలియ్య'వేలరా నాసాొమి 
బొల వలచినడాన చక్క-ని వున్నా రుడాసన Hott 


తాళలేనురా బాల దక్కినదాన రా । 
బాలనురా సీపైజాల చాళినిలుపలేనుర Ilo} 


వ అని మజియు నవునుచున్న ది. 


విజయ రాఫఘన కల్యాణము 127 


కాంభోజి! ఆది! 


ఎంతసేపని తాళుదురా 
రంతుకాండ వౌెదును విజయ రాఘువధీర loll 


ముమ్మరించిన మోాహామాయె నోూహానాకారయిది 
నీిచూయ । 


కమ్మవిల్హుడు ననుడాయం శాంగలీయవు విటరాయ!_౨| 
వ. అని మజియు చనేమనుచున్న ది. 


యదుకులకాంభోజి॥! ఆది॥ 
ముచ్చట య్యేర నీచక్కె-ర - మాని తేన లియ్యర 
అచ్యుతవిజయ రాఘవ _ యావగల మెప్పించేర 1౧|| 


మేనుప్పులకరించేర నీమీద మేలుదానర 
మానినీచిక చోర _ మన్నారుదాస ధీర lol 


వ. అని యావనిత తనలో. దానేమనుచున్న ది. 
నాయకురాలు చదివే ద్విపద : . 


ద్వి. ఆరాజచే'వేందు) నభినవచందు 
నారామసీవు చేనటు చూడనేల | 
చూచితే శేమాయె సుజనమందారుం 
'జేచినతమిని నన్నేంచ నేమిటికి ! 
వాని జూడనియట్టి వనిత లెవ్వార 


128 


యక్ష గానము 


_లెన నానలెం జొక్కు- నతివలు గలరె ! 
చొక్కలే నేవూయం జూచినచెలులు 
అక్క-టా నను వాని హప్తింపరాటె !, 
పరీఖి నైనను ఏపుమోజుంగ6 

జేరి నామనవులు చేకూర్చు రాజె! 
ఏమిసేయుదు నింక నెబ్లువేగింతు 

"నేమని కెల్పుదు నన్యరితోను. 

పీ రాధివీరుం డావిజయ రాఘవుడు 
చేరరమ్మని పిల్చి 'చేపట్టినన్ను 

వుక్కు_వం చెక్కుల మకరికల్‌ వాసి 
పుక్కి-టివిడెము 'నేర్పున నిచ్చునెపుడు. 
ముదముతో మోమున మోముచేర్చుకొని ' 
కదిసి ముద్దాడు భాగ్యము గూర్చు నెపుడు 
చశ్మె_రకమ్మావి చవులకుం జొక్కి- 
యక్క_జిశో మోవి యానుజున్న టికి ! 
వాటమౌొ నాగుబ్బ పాలిండ్లుగోట 
మోటుచుం గాంగిట మెలంగు నెన్నటికి ! 
కళలంటి చాసీతిగతులను వాడు 

గలిసి వినోదింపలాం గల్లునెపుడు ! 


వ. అని యావిజయరాఘవునిం దలంస్పుచు మోహావిభాాం ' 


తిచే నున్న యాకన్ని యనుజూచి తోడిచెలియలలో నొకభామ 
యేమనుచున్న ది. 


వజయ'రాఫఘువ క ల్యాణము 129" 
(చెలికత్తె చదోవేపద్యం) 
సీ పలునూటు పిలిచిన బలుకదు మనతోడం 
జెలువమన్నరుదాసుం బిలుచు€ గాని 
పడంతి రాయంచల నడప్ప్రులు నేర్చదు 
వసువుతి బొటవేల వాయుగాని 
సుదతి రాచిల్క-లం జదివింప నొల్లదు 
పతిమో6ది పదములు పొడులాని 


మోనలోచన పీకౌెమోటదు కొననోట 
మోాటిన క స్నీరు మాటుంగాసి 


గీ ఎన్ని శై త్యోపచారంబు లిపుడు మనము 
చెలికి జేసినం గాంకయగ్గలమె యాయె 
. నేమి సేయంగః గలవార మివుడు మనము 
కుకిలకుంతల కీవంత యెటులం దీటు. 


వ, అని శుకవాణు లొకరొకరిశోడం దలంకి పలుకుచుల 
గలంకచెంది యిందుముఖ విరహభారంబుదీర్న్స 'నేర్చు లేక 
యుండెొరులమోాముం జూచుచు .నూరకయున్న తతి నాకోక 
సృనికోరిక చేకార్సుజన ని యెవగతె యావమారు బారి 
దప్పి ంచువారెవ్యరు, ఈజాలి యేలీలం ' దీబుననుచు నాలోచన 
సేయుసమయంబున,  నామదనమంజరి వృదయకంజంబు 
రంజ్షిల్లలజేయ కనకాంగియను అనుంగు నెచ్చెలివచ్చెనంటట యెటు 
వలెను, 

6 


* 220 యక్ష గానము 
కల్యాణి! ఆది! 


కనకాంగియనునట్టి యనుంగు నె చ్చెలియపుడు 
వనజలో చనం జేరవచ్చె "వేడుకను. 


వ. ఈరీతిం జేరవచ్చి యాయిందువదనయున్న చందంజులం 
జూచి డెందంబున గుందుచు నాయంగ నాముణినోం గనకాంగ్ని 
యేమనుచున్న ది, 


(పోభాన చెలికత్తె వినిపించేది) 
పదము॥ఆహారి॥ఆట॥ 


ఇ్రిదియేమిచంద మో యెలనాగ, నీవు 


ముదమున నెప్పటివలె ముచ్చటలాడ'వేమి isl 
పీలిచినంబలుకను (పియము'చేకొనవు 
అలసతఘనమాయె దలప్టువింతాయె , Ii 
వెలందిరో యిప్పుకీవితమేలగలి 7ను। 
"తెలుపవే దాంచితే తీరునా యిశను “31 


వ. అని మజీయు 'నేమనుచున్న ది. 
(చెలిక క్రై ద్విపద) 
ద్వి ఎలనాగ, యిీాచింతయెందుండివ చ్చెం 
'జెలుపవే! నీవున్న తెజలోేవియివుడు! 
పొలథిరో నిలు వెల్ల యబులకింప'నేల! 
'మొలక్మకొంజెమటలు పొడమ'నేమిటికి 


విజయ రాఘవ కల్యాణము 181i 
జి 


నడపులోం దడంబడ నడవంగనేల? 
చిడిముడి మోమునం జెందంగా నేమి! 
చెలియరో చెక్కి-టం జెయ్యది యేమి? 
పలుచనిసీమేను బడలంగా నేమి! 
భూరమణుని వరప్పు తివినీవు 

6ఈర కె నిక్టుార్భులొదవింపచనేలః 
ఎంతకాగ్యంబై న నేనున్న దానం 
జింతసేయలో నేల చిగురాకుంబోయడి! 
చిన్న నాండాదిగాం 'జెలిమి ఫోయహాడి 
యున్న వారముగాని యుకవింతగాదు. 
నాచి త్తమూజడ నాశోడనీవు 
దాంచక తెల్పువూ తరుణీలలామ! 


. అనిపలికిన సుదతినిజూచి మదనమంజరి యేమనుచున్న ది. 


(నాయకురాలు చదివే ద్విపద) 


వారిజానన, నీనువచ్చినయపుడె 
వోరినకోర్కి చేకూరినట్లయ్యె. 
తలంచినయటువంటి తలంపులిజేరిం 
డెలి సెదవినవన్సు తేటపడంగ. 
ఆరామమున నిన్న నందంబుమోణి 


నోరామ, విహరింపుచున్న యావేళ 


183 యక్షగానము 


విజయ శేళీసాందు వ్మికచోావందు 
విజయ రాఘవచం(దు విభవేవేందుల 
గన్ను లపండువుగాం జాచుచుండం 
గన్ను లవిలుకాండు కడుగాసిసేయ 
మనసు చెల్ఫునిమి(ద మరలింపలేక 
వనిత, యావిభుందెచ్చు వారలు లేక 
యేదిదిక్క-ని మదినెంతయువగచి 
చదాదుల( జెలుల సీతేటీ వేడుకొవిన 
నెక్క_డిమోాహాంబు లెక్క-డివలపు 
లక్క-రో చాలింఫుమని రం తెకాని 
చెలువునినన్ను గూర్చినవారులేరు 
చెలియ, వచ్చితివి నాజీవమిచ్చితివి, 
వరీతినెనను ఈ కార్యమివుడు 
కూారిమిమోాణుం జేకూర్చవోయమ్ము. 

వ. అని మందలించిన యాయంగననుజూచి కనకాంగి 

'యేమనుచున్న ది. 
(కనకాంగి వినిపించే పదం) 
శేదారగాళ॥ ఆది! పాముల నాగస్యరం॥ 


కులనతికిటువలెం గోర రాదను ౨) 
తెలుపందగినమాట తెలుపవళెనము జ! 10౧1 


విజయ రాఘవ క ల్యాణము 183 


మగువకేనీవింత మట్టుమిాణినవమాహోన 

వగతురా యిది యేటిపడుచుందన ము [౨|| 
తగవుగాదిపుడు పెద్దలువినిరేనియు 

మిగులనేముందుకో 'మేరగాదమ్ము 131 
పట్టభ్యదుండు నిన్ను వరముగాయగోరి కన్న 

ప్య్లవిగావ యింతచాళియుంతు రా toi 
చు _ లువినిరేని చుల్క-యణాజూతుకు 

ఇ. నలఫునం జిక్క-నేటికో యమ్మ ti 
త ణివో తలిదండుల నుజుంగున నుంజేదానవు 
అరిమిసేతురా విన్న- యన్న దమ్ములు! 

సరివార లైనను- సారె నిన్నెంతురా 

నరునింగూక్బు మునియింతే... నగవనేమిటిశే lek 


న అని దూజీపలికిన వారిజాక్షికిం దనపైం గరుణతోయ 
వావిరింబోణి యేనునుచున్న ది. 


(నాయకురాలు విన్సించేది) 


ధన్యాసి!। ఆది॥। పదము!! 


కుటిలకుంతేల, సీవ్రఇటువ లెంబలికి తే 

నటునలె నాకోర్కు-లీజేరునవు tot 
చెలులు నామాటలుచేకొన నైరి 

అలి'వేణి చాదులు అదలించిరమ్ము. 

పిలిచినయబలుకవు పెంచినచిలుకలు 

శెలనున్న యంచలు కేరడములాడేని. 


124 యక్ష గానము 


న. అని నెనరుమోజుం బలికిన వనజగంధిమనసు రంజిస్టు౯ 
గనకాంగి యేమనుచున్న ది. 


(క నకాంగిపద్యం, 
క. బోంటిరొ వినునాసంతము 
మాటలంచేలించి నానివుది నీమాందన్‌ 
నాటించి పెండ్లి సేసెద 


మాటికి ననుమెచ్చవమ్ము మదగజయానా! 


వ. అని పంతగించి పలికిన నాయింతితో నాకాంతామణి. 
యంతయు (బియంబుమిజు "నేమనుచున్న ది, 


కాంభోజి [[ఆది[|[షదము!! 


వరీతివిన్న విం" వొ- 'యెట్లునన్‌ గూర్చేవొ 
నారీలలామ. మ-న్నా రుదాసునీవ్ర loti 
చెైలియరొవిననె సా- చెలువుని సమయము! 
"తెలుసుక వద్దనున్న - తెబివల కెల్ల 

పలుమాను (పియుములు._ పలుకుచు వారిని 
వలకులోంజేసికొని. నానికి నెనరుగలుగ 11.౨11 
కలికిరొ నామనవీ.. డెలుప్రునపుడు మనసున। 

నళుకు లేక యితడు దోొర-_యనిబెదరక। 

యొలమినో నావిభుని.హృదయము రంజిన్న! 
మలయజగంధి, నాపై _ మక్కు_వగలిగి నీవు 11311 


ot 


విజయరాఘవ క ల్యాణము ఏ 


సీకుబుద్ధులు "దెలుప - నేనెంతడానను 

రాకేందువదన, పరాకు సేయక! 

యిీోకార్యమి ప్పుడు అ ఏవరీతి నైనను 

'జేకూర్చవలెనని. _ చితృమున నెంచునీవు 11511 


వ. అనిన విని యావనజగంధి యేమనుచున్న ది. 
(క నగాంగి విన్నించేది) 
పదము! | "శేసప్కి 11 ఆవి! 


ఇదెపెండ్లి సేసెద నింతివగవకు నె! 

మదనావతారుండైన _ మన్నారుదాసధీరుని 1౧|| 
చెలులలో నన్ను మి - క్కి-లి గారవింపుచు 

నలినాక్షి, పాచ్చువు-న్నన సేతువు 

చెలియ కే యుపికారము - సేయుదునో యని 
తలంచుచునుందు నీ _ తతి నన్ను జూడుము ol 


వ, అని యిప్విధంబునం బలికిన యవ్విరింబోండిని మించు 
"ప్రేమం గొంగిలించుకొని యాయంగననుబనుప నావన్నెలాండి 
మన్నా రుడాసుని జేరవచ్చు సమయంబున నామన్నారుదాన 
భూపాలుండును మన్న నారుల నన్ని ధికి తీర్థమునకు వచ్చెనంట 
యెటువ లెను, 


136 యక్ష గానము 


oh 
సౌరాష్ట్ర)ము॥ ఆది॥ దరువు! 
గజరాజగమనలు కైదండ యొనలంగ 
విజయరాఘవ మహీవిభుండు వచ్చెం గోవెలకు 1౧|| 
వం ఇవ్విథంబున వచ్చిన _విజయరాభువభూపాలుండు 
గోపాలుని సన్ని ధింగూర్సుండి చేముంబున నామతీర్లంబులు అస్థూ 
శరీజపంబు గావించి, తిరుశఠగోపంబునకుం దిరువారాధనంబు 
వేపి హేమాబ్దనాయికా రాజనోపాలకులం బూజించి సేవించి, 
తీగ్ధపిసాదంబులు గైకొని యంతరంగంబున నింతింతనరాని 


సతో షంబు పొదల 'జెలువుమోజుం గొలువుశృంగారం బై 
రామాయణ శృ)వణంబు గావించునవసరంబున, నవసరంబుల 
నారుపిలువ విద్వాంసులు గపిశ్వరులు వచ్చిరంట యిబువ లను, 


బిళపహారి॥ ఆది॥ దరువు! (| 
పక్టైతిరు మణులును ప్టుకుళ్ళాయలు 
పట్టుదుప్పటు లర చట్టలు మెటజియ 
దిట్టలౌ విద్వాంసులు ధీములౌాకవులును 
పట్టభదుని కొలువుకు వచ్చిరా'వేళ॥ 
వ. ఈచందంబునం దోదోపులమోాంది నామేదిసీశ్వరుని 


సముఖంబునకు వచ్చి యచ్యుతవిజయ రాఫఘవస్వామికి నాళీర్యా 
దంబులు వేసిరంట యొటువలెను, 


విజయరాఘన కల్యాణము 187 


'నిదాగంసులు॥ మంగళాని భవంతు, శ్రీరాజగోపాలస్వామి పరి 
పూర్ణకృపాభివృద్ధిరస్తు అరుణాబ్ల నాయి 'కా కరుణాళి 
వృద్ధిరస్తు. ఆచార్యకృ పాభివృ ద్ధిరస్తు. అఖండభూమండ 
లాధిపత్యమస్తు. సకలదిగ్విజయోస్తు 

"నాయనిమాట: అయ్యగాను కూర్చుండరయ్య. 


వ. అనసివలుకు జనపాలకుని సమ్ముఖంబున వారలు 
2హార్చుండు కమ మెటువలెను. 


(అయ్యగాన్లు తమలో. దామాడుకొనే మాటలు) 


అప్పావయంగా లె యిప్బాలె యిరుం 
అణ్ఞావయంగారె నణ్ణాయిరుక = 
విళ్ళయంగా రె మెళ్ళయరుం 
అన్యళయంగారె శమ్మాయాయిరుక్క- 
ఆయ్యావయంగా రె కయ్యా'లె యిడిక్కి- శే రెన్న 
అప్పనయంగారె వుమ్ముడదుప్పటి యంగ. 
తెలుంగు విద్వాంసులు ఆడుకొనే మాటలు. 
మాథవశాొ స్త్రి, మోద పడకువోయి 
గో పాలభల్టు, మోాపాగ యేుదోయి? 
సెద్దిభట్టు, నిద్దుర యేందోయి? 
క ళ్లెనరసంభట్టు, సీకుళ్ళాయి యీదోయి 
-జేవరాజుభట్లు చాన ళెందుంబోయె ? 
కొండుభట్లు, సీకుండలా లేవి ? 


188 యక్షగానము 


వ ఈణాలున తోదోపులమోద నొంజొరుగడచి యా 
భూమండలాధిపుని దండగూర్పుండి తమతవు విద్యా పసంగం 
బులు ేసిరంట యెటువలెను. 


చి'బ్ధాబళ సోమయాజులుగాకు : 


న్లో! మన్నారుదానభూపాల, మహసీయగుణాంబుభే 
అచంచలాభ క్రిరస్తుభవాన్‌ నోపాలపాదయో౩?॥ 


గోవిందభట్లు!" హేఅతో )చ్య తే అచంచలాభ క్తి ర్భవానిత్య(త క్రి 
యాః ఫుంవదితిసూ తే)ణ పుంవద్భా'వేక్ళ తే అచంచల 
భక్కిరితివక్క'వ్యే కథమచంచలా భక్తి రిత్యు చ్య కే, 
యద్యస్తి శక్తిః వక్కవ్యోత)పరిహారః 

సో మయాజి॥ అహోభవద్భి స్ఫ్బూ కార్ల స్సమ్యక్‌ జత! భవదు క్త 
సూత)వవ అపూరణీషియాదివ్వీతి వ్రియాదిషుపరత$ 
ఫుంవద్భావస్య నిషిద్ధ ల్వేన ఆచంచలాభకి, రిల్వేవ వక్క 
వ్యం జితమ స్మాభిః. 

మధ్యస్థు(డు: రీ పరో సిలువుండ ఎన్ని గంతులు 'వేస్టిరి ! మ్‌ 
పక్ష్షమైన శ్రీకి పుంవద్భావం కలదచేరా? మిాపక్ష 
మైన (స్ర్రీకి సుంవద్భానం 'లేదనేరా ! 

మణొకమధ్యస్థి: ఇది కన్ష్గననూ రాదు లేదననూరాదు. (ప్రయోగ 
వశాన 'తెలుసుకొనేది. 


వియజ రాఘవ క ల్యాణము 189: 


వేతొకడు: ఓయి సోమాభట్టు, మిోవారివువలానే (ప్రయో 
గింతురా 1 

మణ్‌ కడు: మానారివువలెనే (పయోగించేది. దృథాదుల 
యందు కద్దని చూచినాము. అద్భ ణాదులయందు లేదని 
చూచినాము. 

చి'బభ్ఞాబళ సోమయాజులు: ఆ(పసంగం అటువుండనిండు, అవు 
నోయి గోవిందభట్టు, ఇందరనుమించి _దొొరముందర 
కూర్చున్నా డ వే. కవ్మ్‌షెవవిద్యాయాని క్ర విత్వంగచా 
(పథధానవిద్య. నేనొకనమన్య యిచ్చెదంగాని యిచ్చట'నే 
పూరించగలవా ? 

గోవిందభ టమాట: చి'బాబళ సోమయాజులు, ఈమాగతపుమాట 
నన్ను జూచి ఆడేవాడు కలిగానేకద. ఏదిసీదారిమా తాం 

చి'బ్ఞాబళ సోమయాజులు ఇచ్చే సమస్య; 


ర 


“విద్యానిధిర్విజయ రాఘవ సార్వభౌమ 
గోవిందభట్లు సమస్య పూకించేది: 
వో, నదో్యోదదాతి సుకవి పకశేప్పి తార్ధాన్‌ 
జో అద్‌ అభ 
పహృాద్యానపద్యతర పద్య రసేవ్యభి శః! 
(పద్యోతన (వతిమబాహు మహాభిరా మో 
విద్యానిధి ర్విజయ'రాఘవసార్వభె"మః॥ 


140 యక్షగానము 


"వక లవిద్యా సార్యభొము(డు: స్వామి, పరాకు. ఒక సంస్కృత 
భాజూసమన్య పూరణానశే యింతగంతులువేసెనే. 
అష్ట భాపా(పబంధ నిబంధనం'చేత అప్టదిక్కు-లను జయ 
స్తంభాలు నిలిపి సక లవిద్యాసార్వభ "ముం డనిపించు 
కొన్న తనముందర వీరిగంతులు హనుమంతునిముందర 
కుప్పిగంతులు అన్నట్టువుండెను. అప్టభామలువున్న 
సమస్య యిచ్చేవారు కలిగిరా యిప్పించుండ, 

“అభినవమధురకవి:; భళభళా! మంచికపీశ్వరుండనుగాబా! న్‌ 
మాటనుండే సీపాండిత్య'మెల్లా తెలిసాను. భాండీరము 
“మొదలుగా సకలభావలను సమస్యలు ఇచ్చేవాడను 
నేనోయి. అని (సొాకృతభాపకు సమస్య యిచ్చెనట 
'యెటువలను. 

మధురకవి యిచ్చే నమస్యః 
“జయయినయా వియయరాహావో రాయా” 
నకలవిచ్యాసార్వభ "ముండు సమస్యపూరిం భేది: 
శ్లో . పమణరుయి వియియచందో 
వయణవిలాసాహినంది యాయరియో। 
జవయాజణణవ మయణో 


జయయినయా వియయరాపవావోరాయా | 


ఏజయ రాఘవ కల్యాణము 141. 
మరొకరు చదివేది: 


వదనరుచి విజితచం(దో 
వచనవిలాసాభినంది తాబార్యః 
యుపలీజన నవమదనో 
జయతి సదా విజయరాఘవోరాజూ! 
అనుటగాదా యీాక్లోకము. అెస్సాయెనయ్యా. 
మధురకవిమాట: ఓయి, (పాక్ళతభావను ఎవరైనా రచన 
చేసేరు. కౌరసేనిభావను సమన్యయి'చ్చేగాని యో: 
శూర సేనుని గుణాలు వర్ణి ంచెదవా? 
సార్యభొమునిమాట: మంచి చేకిఅందున సీపాండిత్యంచూ తాం... 
ఆలాగే సమస్య యియ్యవయ్యా్య. 
మధురకవి సమస్యయిచ్చేది; 
“తుహప్పడావనో తమో హరది” 
సార్యఫో ముండు సమస్య పూరించెది: 
ఢెరిసీసి: సుయ్యోభవం మహందోమళ్షారుదానఛమా వాళ । ' 
జు_త్రణ్రిమంఖుదాణిం తువాప్పదానో తమోహరది॥ 
భాయ (మరొకడు ఏన్సించేది) 
న్లో సూర్యోభవాన్‌ మహాన్‌ మన్నారుడాసక్షమా పాల! 
యుక, మిదం ఖల్విచాసీం తవ్యపళాపస్త్వమోహరతి। 
అనుటగాదా! యిీశ్లో కము లెస్సాయెనయ్యా, 


142 యక్షగానము 


మధురకవి: ఈభోేగచే'వేందుని సముఖొన విద్యాంసులుమెచ్చే. 
టట్టుగా మాగధిభాషపను సమస్య యిస్తున్నాను 
"లెన్సగా రచనసేయవ'లె, 
“సార్వభౌముండు: మేలుమేలు! ఆ భాపామార్షముదెలిసి సీవ్ర 
సమస్య యిస్తున్నానం'కే మెచ్చగలనోయి నిన్ను. 
-మధురకవిమాట: అయి కేవిను,. (సమస్య) 
“వియము పదాళూడ శావావేజయది” 
సార్యభము(డు: 
మాగధి: న్లో, నోపాణ బంవాణ శంఖం 
లుకందె లజ్జలఖ్య-ణో వేదో! 
అన్నా ళియ మహిమనిహీ 
వియయ పవాళూఢళాహూవో జయది! 
ఛాయ శోభన బాహ్మణసంఘం 
రక్షన్‌ రాజలక్షణోపేతః। 
అ న్యాద్భశ మహిమనిధి 
ర్విజయ పదారూఢ రాఘవో జయతి॥ 
మధురకవి; ఎంతవింతాయెనోయి!ఈవరకు నానా బేశాల పిశాచ 
(పభువులవద్ద సంచరించిన 'శ్లేశ మంతాతీరను.. పైశాచి 
చూళికాభావల 'రెండుసమన్యలు నిచ్చేగాని మెచ్చుగా 
చదువన లె, 


విజయరాఘవ కల్నాణము 148 


లి 
సమస్య]: “తురునమోనద్ది భూతలం మికయా” loi 
“వున్న లతాసో కునాదిబూమివంయా”” fof 


సార్వభౌముడు సమస్యపూారించి చదివేది. 
సెశొచి॥ 
వెన్ను సరిఛో వి్ణే పున్నమ చందొద్ది దంసనంమితుమం 
దహునాథ తమాయ పునోతురు సమోనద్దిబూత 
లమ్మికయా- 
కాయా! విన్లుసదృశో వీశ్వే పూర్ణమ వందో)సి దర్శ'నేత్యం। 
రఘునాథ తనూజఫునసృ్వవనమోనాస్తిభూతలేకవిః॥ 
అనుటగాదా యిీత్లోక ము, 


మాళికామైశాచి॥ దవతి వన్నదమ్మె తేలి 
తుచాతిన కంకితాయిం పలాయిం | 
బత్తాన నాహీలూదో 
మన్నలుతాసో కునాదికో బూమిషంయా | 
ఛాయా స్థాసయలి వర్ణధరా న్‌ 
దదాతి ద్విజాతీనాం కాంశ్రి "తాని ఫలాని | 
భదాాసనాధి రూఢో 
మన్నరుదాసో గుణాధిపో భూమిసలతిః ॥ 


అనుటగచా ' లెస్పాయెన య్యా. 


144 యక్షగానము 


మధురకవిమాట : సెబాసు నకల నిద్యాసార్వభ"ను! నామనసు: 
వగ్తువోయి. అదెంతలేదు. అపభంశమని 'వేరేయర్థముూ 
సేయక ఈభావకే పకియాభాగమధికం అపభ్రంక 
భాషను సమన్యవినుమూ 
సమస్య. “రావూ వియయ రాహవూ” 
సార్వభౌముడు నమన్యపూరిం చేది. 
ల్లో వెణ్టుపావు పయోాజాద భమరికియ మానసు 
నయా జయది తంశకేసు రానా వియయరాహవూ॥ 
ఛాయా! (మరొక విద్యాంసుండు వినిపించేది) 
విష్ణుపాద పయోజాత భ)మరీకృత మానసః 
నదా జయతి తంజేశో రాజానిజయరాఘనవః॥ 
అనుటగచా ! మహోలెస్సాయెనయ్యా, 
మధురకవి మాట ; భళానోయి మాయయ్య సకలవిద్యాసార్హూ 
- భాముండనే పేరు నీకు చెల్లునోయి. అట్లావుండవలె. 
సార్గభొముని మాట : వట్టి సుద్దులకీ పందిలిపెట్టి పాండిత్యం. 
జేసి జరిగేవాడవో భాండిరభా పకు సమన్యయిస్తే రచన: 
చేయగలవో. 
మధురకవిమాట ఏ మంచిమాట అవునే. అష్టభాషలు నేయి 
చ్చినవానికి గద్దు నాచేత 'నేర్చుకోవలె. అది యటుం 
డనీ. నాచేతనేర్పుకొని నన్నేశిశ్చి స్తున్నావుం 


విజయ రాఘవ కల్యాణము 145 


న్లో, కాంభోజా నూగధీగొడీ మహా రాప్ట్రీ)క లింగజా। 
_ైర్యాణీ మిశి తాభాపా ఛాండీరీతిపకీరి, శా! 
అనేలక్షణం వున్నది గనుక యొక్క-భాండీరానశకే యిన్ని భావ 
లుంగలను. ఇందునగదా సెద్దలచేతను జొననిపించుకోవఆ వదీ 
సమస్యనిమా 2 
సార్వభౌముడు ఇచ్చేనమస్య ఆ 
“రాయ గొప్పాళు చెనయా”” 
మధురకవి పూరించేది : (శ్రీకృన్లవానందకరు 
తుహమన్నా రుడానుశే | 
తుహమానంద కరుహే 
రాయగాప్పాళు చెనయా ॥ 
చఛాయా।! హేమన్నారుదాస 
తవ ఫీకృమ్ల ఆనందకరః। 
దం 
తే౧ం రాజగోపాలస్య 
తధా నందక రన్పదా॥ 
చిబ్దాబళ సోమయాజులు మాట : అహోేసభ్యాః ! అలమ్మేలె? 
కవిత్వపనం 8, ఇాత్ర్రప్రనంగః కవే రుచ్చాటన 
మం(తః। ణా గోవిందభట్ట,ళూంయతాం మయా తక్కే 
(ప్రసంగ క్రియ లే! త్వయా క్రీ ప్యతాం. 
అనన్య థాసిద్ధ నియతపూర్వభావిత్యం కారణత్వం। 
10 


146 యక్షగానము 


నోవిందభ టై? అనన్యధాసిద్ద నియతపూర్వభావిక్యం కారణత్య 
మితి కిమర్భముచ్య లే ! పూర్వభావిత్వం కారణత్య 
మిక్యేవాలం. 

చి'బ్టాబళసోమయాజులు : హే శ్రూయతాం ఫఘటాది కార్యం 
(పతి దైవాజాగతన్య 'రానభన్య వూర్వభావిత్వమస్తే స్థన. 
రానభః కారణం వా? 

గోవిందభట్టు: గర్జభః కిముదావారణ ముచ్యతే ! 

సోమయాజులు; ఏవంవృథా క ్గనేన త్వ మేవగర్షభః। 

గోవింభట్టు : వవంనృఖా కన్గనేన త్వం సునకః | 

సోమయాజులు: త్యం చఛూకరః 

గోవిందభట్టు ౩ ఈమాటలు మధ్యస్థులు వింటి రా | 

మధ్యస్థ: ఈమాటలు నీవు విన్న దిగాక మధ్యస్థులూ వినవలెనా 

సోమయాజులు; అదిగాదయా, నేను నమూానాధికరణంగా 
ప్రనంగంచే స్తే పీండు వ్యధిక రణంగా కూతలు సెట్టు 
చున్నాడు. ఓరీ సీవేవిద్యాంసుని కొడకవురా * 

గోవిందభట్టు ; ఓరి, నీవు నిన్నటివరకు విళ్ళగాడితనమునేసి 
చేడు కుళ్లాయ "పె్టుకుం శునే విద్యాంసుని కొడక చెతినా? 

పోమయాజులు : ఓరి నీవు సొమంతుని పాళేననుండి శాలికి 
గశ్జెలుకట్టుకొొని సత్యానికి కళ్ళు మోఫవులు మో స్తివే. 


విజయరాఘవ కల్యాణము 147 


చేడు తలపాగచుుం చ కటుకొంశునే సభలోమాటాడే 
ఏ జీ 25 మ్‌ 
టట్లాయెనా (3 


గోవిందభట్టు : ఓరి, సీవు నిన్నటివరకు సత్యానపుల్లాకుల 
గంపలు మోచిమోచి తలబట్టగ్ట్టంచే. కాగానేకద 
కుళ్లాయ నెసెంబెల్ల:కొంటివి. కుక్క_వల నిక్కడ'నేమి 
'మొరోగేవురా |! 

సోమయాజి ౩ ఏమికూసేవురా పోతుగాడిదవలెను, 

గోవిందభట్టు ౩ ఓరి లాకికాలా ! ఇంపవేతునో. 

సోమయాజి : ఓరీ అట్లాపండ్లు రాల్లునో 


అజ్‌ 


మథ్యస్థుండు : దొడ్డప నంగం చేసి రోయి. మోారిద్దరు న్ని ద్దశే. 


వ. అని వారించు సమయంబున కందళిత మందపహానవదనార 
విందు2ై మన్నా రుదాసభూ పాలుంజేమనుచున్నా డు. 


నాయనివారిమాట : వీరిప్ససం;గాలేశేమి ఉన ష్న చేకద! ప్రసంగం 
చీయమంికే సిగలుపట్టుకొని తన్ను లాడుదురు. కపీశ్వ 
రులు మిోరుసద్యాలు చదవరోయి. 


కపీశ్వరుడు చది'నేపద్యం: 
కం హృ ద్యానవద్య వర్తన 
విద్యాధిక తారతమ్వ వీజానకళా 
ర్ల చి షా 


విద్యోతమాన, వరిలు 
ప్రద్యోతన తేజ, విజయరాఫఘవభోజూ |! 


148 యక్ష గానము 


మతొకకవీశ్వరుండు : 


క. ఈధరణీతలమంతయు 
శోధించిన నిన్ను వంటి ళభూకుండుగలండా బో 
సాధించితి వరివికుల 
రాభయోదార, విజయ రాభువధీరా ! 


మణతొక కవీశ్యరుండు చదివేది : 


సీ నీదు విద్యాంసులవాదుకు మదినల్కి- 
శేషుండు పాతాళ సీమంజేశె; 
వివిధభాషల భవత్క_వ్రల పౌ+ఢిముజూచి. 
వాణి 'కాననసీమ వదలకుండె ; 
తావక వైణిక ప్రాఏణ్యమును గాంచి 
సురముని నిలువక తిరుగుచుండె ;. 
భవదీయ నట నాట్య పటిమ రామది(గోరి 
ధర మసహానటుండట్టు తపము సేసె 
గ నిట్ట విద్యాధికులు మెచ్చు నె శ్లానిద్య 
లమర నౌళార నీయండా యతికయించే ; 
కననజితభోజ, మహీత వైభవ విడ "జ, 
విజయ రాఘవభూపాల, విజయశ్లీల ! 
ముతొకరు విన్పించేది : 


చ. చతురవచో విశేషములు శాశ్వత వైభవ శోభనంబులున్‌ 
ఏతరణ గారనవ9బులు నవినయళంబు లుదార తేజముల్‌ 


విజయ రాఘవ క ల్యాణము 149 


శీలి గవి రాజకోటికిని జేరుచునుండు దృఢవ)తంబుగా 
(బతిదినమున్‌ గ లిన్‌ విజయరాఘవభూమిపతి న్ను తెంచినన్‌. 


న, ఆసమయంబున మజియు. గొందజువిద్యాంసులు (ఏనం 
గంబు వేసిరంటట మెటునతను. 


మళొకవిద్యాంసుండు చదొవేడి: 


మూార్జిక ; జయతి సదా నకలభువన మండలాఖండలో లలిత 
నిజభుజాటోప నంవాదిత ప్ర తాపమహీమా , మహి 
మాన్య సౌజన్యాద్యనన్య జనసాధారణ గుణజన్యకీ ర్తి 
లతా సుమనస బకాయనూన పూన్చైమా హిమకరో, 
మకరోదంచిత పృభాకరప)భా నిశితకరక్ళపాణ విరచిత 
రిప్టువ్‌ జయో, విజయో చిత నిత్యకల్యాణ పరంపరా 
సమేధమాన మాననవిలాసో మన్నాపదానః॥ 

-డిండిమం॥ ఇందిరాతవ రాజ తే మంది శేబుధవందితా 

భూజనస్తుతభోఎ నన్యవిలాస మొన్న రుదాసనిత్యిం! 

“సొంమిపఠరాకు! మూావిదాంంసులోం గొందజు నట్టువలయి 

వింతవంతగాంగొన్ని కోపులు వినిపించుచున్నా రు వినుండ. 


రూపకము 
ఇశాదదా ఘనసార చందన 
సారపాదప శొరచదాంబుద 


తారహార తుపారభూధర 
బారుకీ3, మురారివిక)మ॥ 


150 యవ గానము 


ల శ్‌ 


సాంమిస రాకు! అందజున్ను వఎంంగములో అడ్డవెంయిబ క 


నాకొడుకు నడుములో అడ్గమెయిబట్టు చున్నాయ. 

ఈవగకొప్కలు ఇంకా బాలా ఉన్నవి. నానాటికి విని. 

పించుచున్నా డేక ద్‌, జా్రావిడానవ్హైంచి ఏనిపింతురె. 

ఆవగకొంత నేర్చియున్నా రము విన ననధరించుండ. 
వర్షము! వినయపకాశథ సనయస(దేశ 

రవితేజ కవిభోజ సురరాజభోగ 

వాగీకభోగీశ యోగీశ నాహిత్యిపాండిత్య 

ధీరాతిశకయాతి భాసురా! 


విజయ రాభున నృపాలశేఖరా। 


వా. ఈచందంబున విద్యలు వినిపించిన విద్యాధికుల' 
కుచారంబు,లౌన హోరంబులు జాంబూనదాంబరకదంబకంబులూ 
పొలించి పంచెనంట 'మెటువళను. 


క, ఈధరణీతల మంతయు 
శోధించితి, నిన్ను వపంటిళూరుండు గలడా 
సాధించితి వరిపిరుల 
రాధేయాదార విజయా రాఘవధీరా॥ 


వ. ఆనవుయంబున విజయరాఘవభూపాలుండు నగరు. 
చేర వచ్చి "వెంటనంటి వచ్చుదొరల సిజనివాసంబులకుం బంచి 
రాయసం బులతోడం గొంతతడవు మంతేనం'బె యుండి, యంత 


విజయరాఘవ క ల్యాణము inl 


ఫురప౫ వేశంబు నటించి భోజనాదికృత్యంబులు తీర్చి "తేజంబు 
మలయ గూర్ప్చున్నయా'వేళ మదన మంజరియనుంగు నెచ్చెలి 
యైన కనకాంగి విజయరాఘనవుని నరసకుంజేరవచ్చిన సనమ 
యంబున నెదుటందోచు దివ్యశకునంబుల కుప్పాంగుచు ననును 
చున్నది. 


దరువు! కాంభోజి! ఆట॥ 


గజ రాజునుగంటిని ఈతో9వలో గజరాజునిగంటిని। 
విజయరాఘనవునిశో చేగమాటాడం గలుగునా 1౧|| 
పాలకడవలు గంటిని ఈ'వేళనేం బాలకడవలుగంటిని। 
భాపొాంలుడు నానునని యాలించునేమొ tloti 
కదళీఫలములు గంటిని ఎదుట నిపుడు 

కదళీఫలములు గంటిని, 

ముదమువో వాడు మాశెలికి బొట్టుగట్టుచేమొ 11311 


వం ఇవ్విధంబున నెదుటం దోచు దివ్యశకునంబులకు 
'మెచ్చుచు, నచ్చిగురుంబోండి యచ్యుతవిజయ రాఘవుని నగరు 
=దేరవచ్చి దగ్గజనున్న ాగ్గడిక వైకుం దనరాకదెలుప నారాకా 
శళాంకవదన ముదముతో మన్నా రుదానభూపాలుని నముఖం 
యుంజేరి విన్నవింప నామన్నె ఫృున్నమచందమామ యారామనునుం 
బోడి తెమ్మనిన నమ్మగువ వచ్చెనట యెటువ'లను, 


162 యక్ష గానము 


దరువు! 
విరులబంతి చేంబూని 'వేడుకంగనకాంగి | 
సరగున విజయరాఘనవుని సముఖమునకు వచ్చెన్‌ || 


వం ఈరీతింజేరవచ్చి విరిబంతి కెకానుక'చేసి 'మొు)క్కి- సిలు 
చున్న కన్నియంజూచి యేమనుచు న్నాడు. 


నాయని వారు చదివే పద్యం! 

ర్‌ం ఎవ్వరు పంపల వచ్చితి 
వెవ్వీట వసి ంతు నామమెయ్యదియగు సీ 
కివ్యేళవచ్చు వా 
జవ్వని, మాతోడం 'టెలుపు సరగభుటింతున్‌! 


వ అనిన నౌ మనుజవల్లభునిశోం గనకాంగి  యీవాను 
చున్నది. 
పభాన చెలికత్తె we వినిపించే ద్విపద : 3 
ద్వి! అవధారు నగ ధైర్య, యతులితశే "ర్య, 
భువనమోహనరూప, భూరిప) తాప, 
యలదో౭టలోన మోరింఫుమిజింగ 
వెలయు వేడుక నిన్న వివారించువేళ 
కలికి నీటుమిటారి కంతుకటారి 
చలువలకెంకి వాననల పూవంకి 


విజయ రాఘవ కల్యాణము 158 


కలికి వగలజాణ కస్తూరివిణ 

కులుకు మున్దులగుమ్మ గాజ్జంగి రెమ్మ 
పగడంపు లతకూన పన్నీ టిసోన 

మిగుల జక్క-నికాంతి మెటజయునాయింతి 
అల కళానిథియను నవసీళశ్యరు నకం 
బొలువు మోజిన వరవుతి)కమొన 
మదనమంజరి యను మహిళాలలావమ 
“.ముదముో నపుడు మిమ్మును గనుంగొనుచు 
సరూ ప-కేఖకు నెమ్మదిం బొక్కా 

'మారుని శేరముల మాటికి జిక్కి 

మనసు మోపైనుంచి మరలింపలేక 
దినమొక 'యిడుగాం దెలివిగ్రైకొనక 
వనజాశ్షి యున్నట్టివగంజూచి కలంగి 
కనికరంబున జేరి కలికియు'నేను 

జిన్న నాండాదిగాం జెలిమితోం గూడి 
యున్న వారము గాన నువిదనూరార్చి 
వచ్చితి నిఫప్పుడో వసుమతీనాథ 
మచ్చికమిోటజు నామనవిగాకొమ్ము 

సరస కవిత్వస)సంగంబు నందు 

భరతాది విద్యల పౌోఢిమయందు 


154 యతశ్ష గానము 


నాట పొటలయందు నకినకునెందు 
సాటిలేదిప్పు డీజగతిలోపలను 

మాట మాత/ముగాదు మన్నారుజాస ! 
మేటియన్ని ట నిన్ను 'మెన్ప్సీంచ నేర్చు. 


ఘుంటారనము! ఆట॥ సదము॥ 


, పచ్చవిల్తుండు దాడివ'చ్చేర। 
వచ్చీ మూంకకు "సెలపచ్చెర | 
నెచ్చెలికిని చాప మెచ్చెరా Holt 


కన్నెనేంచ మేరగాదుర | ఆ 

క న్నెపాయము నీకు మోందుళరా। 

కన్నుల నిదుర 'లేదుర 

నున్నె రాయ, నినుబాయ లేదుర oil 


శరలి చిలుకలు కేరెరా। 

నరస కేటుల బారుతీళెరా! 

మెటజసి యంచలు చేరెమునాణేరా! ఆ 

మెజుయగు గుబ్బలిప్పుడు మిాటెరా 11311 


ఇంచుంబోండిని మన్నించరా 1నీ 

సంచచార మోవఏి పాలించ రా! 

మించు'వేడుక లాలించర। 

పంచబాణుని శేళిలేలించ రా IF 


ఏజయ రాఘవ కల్యాణము 155 


వ. అని మందలించిన యాకన్నియనుంజూచి మన్నారు 
చాసభూపాలుం జేమనుచున్నాండు. 


నాయండు చదివే ద్విపద: 

ద్వి. సుదతిరో యానాను జూ చితిమేము 
మదిరాశక్రీ యప్పూడు మమ్మును జూచె, 
ఆయింతి చెలువ 'మేమననచ్చు. "దెలియ 
జ వ వ్వ జై ర్త 
కాముని చికటారి కైవడి మెణెసె 
కలికినో౭ గూటమి గలుగునాయనుచుం 
దలంపుచు నుండలాందరుణి వచ్చితివి 
ఏనున్న భావంబు నింతివోం చెలుప్ర 
నూనసాయకుచేత స్రక్కియున్నాండ 
ఎలమి మోజంగను ఇప్పుడు చేను 
అలినీలవేణిం 'బెండ్రాజెద ననుచు 
మజువక తెలుపుము మనసురంజిల్ల6 
డెజవకు నిప్పుడు తేట తెల్ల ముగ. 


వ. అని మందలించి యామానవేశ(రుండు బహుమానం 
బులు సేయం౭గెకొని ముదముమోటజుం గనకాంగి కదలి వచ్చు 
సమయంబున, నామదనమంజరియును విజయరాఘవ మహీ 
కాంతునివపై నంతంతకు బాళిమాటు నింతింతనరాని విరవావేదన చే 


156 యక్షగానము 


గరంగుచునున్న నాపల్లవాధరయుల్లంబు రంజ్లిల్ల నిజయనిక్ళమ 
శాలియా నావిజయరాఘనవునిం దగంబెండ్రియాడుదువని భావి 
కార్యంబు 'బెలువుటవై యాయంగన వెంగటికిం జెంగమ్మ 
"యెజుకల కలకంఠియె వచ్చెనంట యొటువలెను. 


కొరవంజి! ద్వి! 
శ్రీలబే విలసిల్లు చిన్ని నెమ్మోము 
ఇవాలరాణింప వజాాలచే మించు 
మలచిన యపరంజి వూందాళిపూని, 
తిలకంబు తీరుగా దిద్ది చెన్నొందు 
నన్న జాజిసరంబు సవరించి కురుల 
వన్నెంగా గీబ్లంటు 'నెచి యందముగ 
చంతఫు కమ ల ధవళీమమించు 
కాంతిచే ముళ్యాలక మలు మెజటియ, 
పొంకమొ తగు హారముల జంటగలిగి 
సంకుపూనలదండ చందంబుపూన 
సరిలేని శెంప్రలనరముల హోౌెయలు 
గురిగింజదండల ఫొవురు వహీంప 
కరము రంజిల్న బంగరుకాసె నెటిక 
పహరువ్రు మాజిన ఫారుటాకులచీర, 
మురువొంద రతనాల బుట్ట చేపట్టి 


విజయరాఘవ కల్యాణము 15న 


శృంగార మమరంగ6 జెంగము శి యపుడు 
పొంగుచుం దనయు.పైం బూనిన పే/వు 
గొరవంజి వేషంబుగోరి ధరించి 
ఫురవఏీధికిని వ చ్చెం బొగడంగ జనులు, 


వ. అవురా నుజియు నేవిధాన వచ్చెను. 


వూాళవి॥ ఆట॥ దరువు! 
వచ్చె నెజుక త 'బళుకుగులికెడు వాలుదబూపులుదూచుచు: 
"పాచ్చుపచ్చల బుక కొని యింపునటనలు మించంగా॥!. 
సరిగసనులను హారువుమించిన 
జిలుగు చందుర కాపి చేలటు 
పారునుగా పారుటాకునలువలు 
యందచందము మాజింగా' 11౨||! 
ముగు గుబ్బలమిోా6౭దం గెంప్రుల 
మేలీసరములు మెజయ గా! 
కురుల. జ్యున తావిసంసయగి 
విరుల సరములు గదలంగా 11+ 


వ ఈచందంబున వచ్చి యాచెంచుమించుబోండి తన్ను 
జూచు చంచలాక్షులతో చేమనుచున్న ది. 
దరున్ర॥ కొరవంజి! ఆట॥ 


ఎబుఖాడు గణుఖాడు గెజుఖాడుగదోయమ్మ 
యొజబుక నేజెప్పెదనమ్మ। 


"18 యక్షగానము 


గుటిగాను ననుచేరి కోరినవారికి 
కోరక చేకూర్తునమ్మ i 


వ. ఈరీతింగోరి తనుంజేం పేర్కొనువారికి. డార్మా-ణాగాః 
బలుకుచు మెచ్చులందుచు వచ్చువామెచ్చులాడినిజూచి యొక 
సుదతి మదనమంజరి చెంగటికివచ్చి మేమనుచున్న ది. 


శాలిక క్తెచది'వే ద్విపద : 


దె. కీరామ్మ వింటివా యొకవింత'నేయ 
ఈరాజవీధిలో నెబుకతయుక తె 
తలంచిన తలంపెల్ల దార్మాంణగాంగం 
'దెలుపుచునున్న ది "తేట కెల్లముగ, 
'అక్క-రో కోరి నేనడ్‌గిన దెల్ల 
నిక్క_ంబుగాలయ'ల్కె. నేర్పుమోజంగను. 
వారిజాక్ష్రులు వచ్చి వమసనోనడుగ 
వారి వారికి నిటువలెం బల్కెనము స్త 
-ఎజుకతలం జూచి తెందజినైన 
హారెణాశక్లి, యిటువంటి యతివను గాన. 
నామాట'నేక్పులు నావిలానములు 
నామోహనాకృతి యరుదు వీక్షింప 
అంగన నెమ్మోము నందంబుచూడం 
“జెంగమ్మవోలికం 'జెలువొందుచుండు 


విజయ రాఫఘన కల్యాణము 159 


చెలులకు నిటువంటి చెలువంబు గలటె! 
చెలునమన్నా కు ఈచెలువ గాంబోలు ! 
ఆయింతిం విలిపించి యడిగితిచేని 
యీాయెడ సీకోర్కు డేరునమ్ము. 


వ. అసి పలికిన నిచ్చెలినో నామచ్చెకంటి యేమను 
చున్న ది. 
నాయకు రాలిమాట॥ అయితే మంచిదే ఆచెంచుమించుంబోల 
డిని ఈడకుం దోడితేవే, 


వ, అని మందలించిపంచిన నెచ్చెలిపిలువ నాయె లుకత 
వచ్చెనంట యటున లెను, 
సౌరాష్ట్రము! ఆట॥ దరువు॥ 
తరుణి కోరినకోర్కి- తార్కాణగాల 
మెణజియింప నల చెంచుమించుంబోండినచ్చెన్‌ . 


న ఇవ్విధంబున వచ్చిన యాశెంచుబోండిి యాయంచనడ 
లాండింజూచి, 'యేమనుచున్న ది. క 


'చెంచుకాంభోజి॥ జంపెతాళము॥ దరువు॥ 
ఎజుకడగ వె కొము యెొజుకలసానినేను 
తకుణిరొ సీవెంచు తలంపు 'దెలొిపెదన Hot i 


కము రో నీకోర్కె_ కొంగుబంగారము లె 
సమ్మతమైన నొకవరున సొమ్ములిచ్చెదన litt 


160 యక్షగానము 


పీవునసు రంజిన్ళ జేంలక 'సెర్హునె! 

నామాట తార్కా-ణమైనను మెచ్చుకొనవె WET 
వాడవాడలనున్న వనితలను మెస్పింప। 

ఈడులేని సొమ్ములిడె యిచ్చిర మ్మా 11ఈ14 


వ. అని పలికిన యొజబుకలకలకంఠినో నాకలికిచిలుకలకొలికి. 
యేమని పలుకుచున్న ది. 


నాయకు రాలివూట : వ'మే యొజుకలసాన్సి నీవుండే రాజ 
ఛానియేమి ? సీపేశేమి తెలుపవే. 


వ, అని యిడిగిన నాయెబుకలమాహానసాంగి యేమనుూ 
చున్నది. 

దరువు! మంగళేశై శిక।। ఆట! 
వన్నెగా దక్షిణద్యార కా ఫురమున 
మన్నారు సన్నిధి నుందు! 
నన్ను గోరి "వేడు ననంబోండులకెల్ల 
నెన్నిన తలంపులు దెలుపుదు - , * Holb 
“నెలందిరో యచ్యుతవిజయ'రాఫఘువుండు 
“వేవరునల నన్ను మెచ్చి! 
పలుమూాటుగాపించు బహుమానములంది 
'యలమి తంజాపురినుందు H ౨|| 


విజయ రాఘన కల్యాణము 161 


కడలిరాయని ముద్దు కన్ని యేరను 

పుడమిలో జనులెల్ల విలుతును। 

అడిగిన శకునము లతివ్క, తార్కాణగ 

కేడువేడుక మోజుం దెలుప్రువు 131 


వ. అని యీారీలింబలికిన యాయిబుకొలనారీశిరోవుణిని 
నూత్న రత్న సింహా సనాసీనంగావించి నిద్దంప్రుబంగరుగద్దియ పైం 
దా గూస్పుండి యామున్దులాడి వచనరచనా చమత్కృతులం 
గందలళితమందహాసవద నారవిందయె సీనెన్వరికిం దార్మా-ణగా 
ఏివరించితివని యడిగిన మించినవేడుక నాచెంచుమాయలాడి 
'యేమనుచున్నది. 


వరువు!! రామకవి॥ ఆది[। 


'నెలయంగా సీసీమయీలు విభుని గరితలకు 
చెలునమన్నారుని సేవింప్రచు మోవిభుఃడు 
ఇలయెల్ల నేలునని యెన్నన వరునలం 
గలికిరో చేను తార్కాణగాం చెప్పితిచె॥ 
వ, అని పలికి యాశకునాలకలికి యాబాలికశో "నేమనూ 
చున్నది. 
ఎజుకతమాట॥ సేస్తూవు సేసూను నీసూపివే దుండి; బంగారు 


సెయ్యి, భాగ్యముగ ల సెయ్యేయమ స్త 
1 


:02 “యక్షగానము 


వ. అని మజియు నేవునుచున్న ది. 


కాంభోజి॥ ఆది॥ 
సేసూప్పు సేసూప్ప సేసూపగదవె। 
వాసిగా నొకమేలువాన, చెలిపెదనే 1౧|| 
ఊళ లీ న ణా 9 a AR 
పదుముప్పరకల భాసిల్లు సెయ్య! 
ముదమునC జుట్టాలంబోమీంచు సెయ్యె il-e11 


కోరినవారికి 6 గోక్కు-లిచ్చే సెయ్యె! 
చే నమ్మినవారిం జేపటి సెయ్యె [1911 


' అని మజియు "నేమనుచున్న ది 


దరువు! తోడి! ఆట! 


ముదితరో బంగారు మొరింకులోపలను 
ముదముశో గురిసూడ ముచేలు డెమ్మివుడు 1౧|| 
అని 


కలికిరో ముశేలు కరమునం[ైకొని 
తలంచవే సీనెంచు తలంపుదెలిపెదనే [1౨|| 


వ. అగి యాకుందరదన యిందువదనలందిచ్చు కుందనపు 
-మొరింశులోని ములి యంబులు హాస ంబునహానలి చి బతి తో 
penn i pean -) pan 
నిన్షచేవతల -నేవుని పార్టించుచున్న ది. గ. | 
Weak Tet 
ఎస్ప్రక తమాటలు। లీ రాజగోపాల! ఇండలంకార! దశ్చిణ 
చోరకావాన ! చక్క-నిసామి ! 'చెంగమలనవైనాయక ! విజయ 


విజయ రాఘవ కల్యాణము 163 


రాఘవ వరద! సీవేనేనై , నావాక్కుననిలిప, నాతలపుననిలిసి, 
చర్ఫిని వాకిచ్చి, చక్క-నవాకిచ్చి, య;ిాయమ్ము తీలచినతలంవు 


తార్మా.ణగా పలుక వయ్య, 


న. అని బలికి యాయె ుకలకలికి యాకలకంరినిం జూచి 
యెమనుచున్న ది. 


నతుకతమాట : అమా యమ్మ, ఎజుకాడు గెటబుకాడుగే 
వోయమ్మ. చెయ్యంకు మగడు; భుజమంకునోడు; 
కొడుపం కెబిడ్డ సీయాలో సెన సెప్పేగాని, యాబుకుకనికి 
ఈబుకుకనికి బువ్వ మైవే బువ్వ పెట్టవే దుండి! అది 
' యొటునంటిదని అడుగు తాన్ఫండా'వే; సెయ్యే. స్‌మగ 
"'డెటునంటివాడని అడుగు కావుండా వె. అయితే స్తప్పే 
వినవేయవు స్త" 
దరువు! ఎబుకలకాంభోజి!। జంపెతాళము!! 
తరుణిరో పదియారు దానములు గడియలో 
మెరయం 'జేసినయట్టి మేటియే యితడు] 
నోపాలేవుంజే కులదైవవునుచు 
'నేపొద్దు వుదిలోన నెంచు నె యితండు 11౨|| 


'సమరాన నెదిరించు చండిమన్నీ లను 
“విముఖులుగంజేయు భూరవుణుండె యితండు 1131. 


164 యక్షగానము 


రవముణులను బది'వేల రంజిల్లు చే)మతో 


నమముగం బాలించు సామియే యితడు 115 11 
"హే మాబ్ద నాయికకు హితపఫ తు్రండనంగను 
ఈమహినివర్ధి a యింఫొందు నితండు IAI 


అని మజియు నేమనుచున్న.ది. 


ఎబుకతమాట : ఓకటిలాలక, యీకోరక యీర్తీతిం 'జేరిక 

యయ్యానని అడుగుతావుండానె. అటూ యిటూ” 

సూడక నవూకొని వినవేదుండి! వొంక లంశ్కవొందు. 

ఈదినంబులలోన'నే నీనెచ్చెలివల్లనుండి సకోరక వొన 

గూడేనే, సీమగడు సీ'చేరువకు వచ్చినాడని యొంచు. 

. కోవే. ఈసంతోసాన నీవు నన్ను మరవకువే. నన్ను 
తలసుకోవే దుండి! 


వ. అని తార్కాణగాం బలికిన యొజుకలకలకంఠికి నా 
నొలుగంటి జూంబూనచాంబర తొంబూలములు బహూకరించిన 
నాయెబజుకలసాని నిజనివానపు'వేశంబు చేసెనట 'యెటువలను. 


వ. అంత నామదనమంజరియును విజయరాఘవ మహీకాం 
తుని చెంగటికియంచిన యాసంకజాశక్టి యింకా రాదాయె. 
ఆదొరల పట్టభదుని పొడగనుపుదొజకునో దొజకదో ! ఈ 
కోరిక యీరీతి చేరికయగునని యాభామినీముణి 'యేమను 
చున్న ది. 


విజయరాఘవ కల్యాణము 165 


బ॥ కాంభోజి॥ ఆట! 


"వెలందిని వేడుకొని విజయ రాఘవుని 
వేగనేం దోడి తెమ్మంటిం గా। 
చెలువుని సమయము గలిగిన నెటువలె 
నామనవుల దెలుప్రునో ition 
వినిన నాదరించునో లేకవాండు 
3 విని వినములు సేయునో | 
దిన మొక. యేడాయెంగా వాండు ఇది 
తెలిసి యిందు రాండాయలా శ 11౨11 
స్యామియిందు వచ్చేననిన వానివద్ది 
సవతులిందు రానిత్తురా | 
నామనోరథము లిశనెన్నటికి నీజేరునొ ' 13 


వ. అని యామహీపలిమిోది మోహపారవశళ్యంబున నున్న 
సమయంబున నామంజువాణిచెంతకుం గనకాంగి వచ్చెనట 
"యెటునలను. 


దరువు॥ సారంగ॥ ఆది॥ 


మదిలోన నంశోవషము మాటికి వెలలలో 
ముదమునం గన'కాంగి ముదితనుచేశ loi 


వ. ఈవిధంబున వచ్చిన నెచ్చెలి మదనమంజరి చెంగ టికి 
శేరి యావిజయ రాఘవమహీవిభుం డానతిచ్చిన మాటలా 
జోంటికి వినులవిందుగా వినిపించెనంట యమెటువ లెను. 


16h య కై గానము 
పహుశాని! ఆది! పదము! 


మన్నె హంపి నుని నో చెలియ మన్నా రుడాసుని। 


| 
కన్ను ల పండువుగా జూచితి నే |" 


పీరాధిపీకు? విభనదేవేందుని 


(శ్రీరఘునాథ కుమార శేఖకుని io} 
చిజునవ్వు వేకను జెలులను జాల ॥ 
త. మోహనొకామని సామిని Is: 


రమణుల వేవేల రంజిల్లు వేడుక 
సమముగా నేలెడు చక్కని నామిని (ef) 
కంతుజయంత ననంతులను మోతీ 

మంతుకెక్కిన రూపవంతులడైన I 


అని మజీయు "నేమనుచున్న ది. 


సీవువనల్కిన పల్కు_లన్ని యును "నేను 
వీజయరాభఘుపవిభునకు విన్న వింప 
నతండు ముదమున నామాటలావదరించి 
వనిత్క నినుబెం స్రరూడంగ వత్తుననియె 


వ, అని మందలించిన నయ్యిందుముఖ కందళిత పళం లా 
_ వదనారవిందయి గారవంబుమిాజు నేమనుచున్న ది. 


విజయరాఘవ క ల్భాణము 17 


(నాయకురాలు విన్సించే పదం) 
ముఖారి॥! ఆది! 
నానోముఫలియించే నామనసురంజిల్లె నాకో ఫైలీజేరెనే 
మానినీమదనుండు మన్నా రుదాసుండు నామసవపి ైకొనె 
గనుక! 

పదివేలజనుముల బంగారు చెంగ మును 
పలుమాటు పూజసేయంగా 
కదిసి యావిజయ రాఘవ సొర్భభ్‌ముండు 
ఘనత నన్నే లుం గదనె ls: 
వంతుల నెందణినై న వేలు మన్నా రుదాసుండు 
వింత నన్నా దరించెనే। 
క్రంతగుణవంతుడు ఇంతిరోయిప్పూుడు 
ఎలమిపతి యాయెగనుక 


{A 


వ అని మజియు నేమనుచున్న ది. క 


ద 


ధన్యాసి॥ ఆట॥ 

వెలది నాకోర్కుులు వెలయంజేసిన సీకుం 

'జెలగి యేయుసకారము సేయుదునమ్మ 1౧|| 

ఎలమిశో నవనిధానములిచ్చిన నీడుగాదు 

కలికిరో నిన్ను "నేగాొంగిలిం చెదను he 
వ. అనిన విని యావనజగంధివోం గనశకాంగి యేమను 

చున్న ది. 


168 యక్షగానము 


శాంభోజి॥ ఆది॥ 


మానిని సీనంటి నిధానము గలుగంగ 

పూనిక నవనిధానములు పొందంగాం గలిగ॥ 

ఎన్నటికిని నీవు ఈ నెనరు మడి నెంచి 

నన్ను మజవకువుమ్మ ననబోండి నీవు loi 


వ, అని మందలించిన కనికాంగిని ముదముమోజు మదనమంజరి 
కొంగిలించుకోని కనకాంబరంబుల ఫఘనభూపణంబుల బహు 
మతులుగావించి మజియు మజియుందన[పియునిగుణంబులు గణు 
తెంప్రుమని వినుచుండె. తదనంతర కథానంవభధానం బెటువలెను* 


వ. అంత నావిజయరాఘున నృపవుంగవుండును కనకాంగి 
చేత మదనమంజరి మంజుతర రూపే*ేఖావిలాన విశేషంబులు 
హృదయంబురంజిల్ల విన్నవాండు గానున నయ్యింతి తనచెంత 
సిలిచినట్టుండ నంతకంతకు నింతింతనరానికాక  యెంతయు 
హాచ్చం గంతుబారికిం జిక్కి. యేవునుచున్నా (డు. 


నాయడు విన్సించే విరహపదాలు; 


ఎజుకలకాంభోజి॥ఆట॥ (పొములనాగన్యరం విన్సిం చేది) 


చాలరోనీ పెం జూలమేలునాండనె | 

యీవేళ సీకాగలియబాలింప'వే loi 
సీదాసు+డనుచును నెమ్మిమిాఆంగ నన్ను 

ఆదరించి సీశమ్మావి అననియ్య వె 1 ౨| 


విజయరాఘవ కల్యాణము 169 


వలపఫుచాంచనేరనె వనితగోయిపుడు 

ఎలమిమికాలు రతులనచ్నేలుకో వె 3} 
వ. అని నుటీయు నేమనుచున్నా డు. 
'భుంటారవము॥రూసకము|॥ఆటతాళము. 


చలముసేయకయిపుడు సంపంగిమ న్న రుదాసారమ్మని। 


చెలువనీ వేటికి. జేర రావు 1౧ 
నీరజా కి , నిన్ను బాసినిముసమెనం దాళచే। 

ఒయ్యారి రానే సీమోవియాననియ్య వె ౨|| 
చక్కెగవిల్తుని కేళి సరసాన చేలుకో వె। 

దక్కినానె నీనలలం జిక్కినానె 19% 


“అని మజియు నేమనుచున్నా 6ండు; 
మధ్యమావతి॥ఆది!దరువు। 


ఏమేయోముస్సులగువు ఎంచాకళతాళుదు నె! 


రామరొ 'నేవిజయ రాఘనవుండనే te 
ముద్దుగులుకునీ మోవి మొనపంటనొశ్కే- నె 
వద్దవేరకొంగిలించే వనితనీకుదక్కి-తినే UR 


వ. అని మజీయు నేమనుచున్నా (డు. 
సావేరి॥ ఆట॥ దరువు॥ 


వలాగుతొళుదునె యామోాహా 
మెంతవి విన్నవింతునె। 


170 యక్ష గానము 


బాలరొనీసూని పంచదారలో వ 

పలుమాటు, మొ క్క_దనే యోలలన loi 
పండు నెన్నెలగాయల్లా సీజేయి 

కాళిసీ.పై పాచ్చెనే! 

నిండుమోహముమిణ చననరుతోగారనించి! 

నెలంతా నీకొంగిలీయవె ఓీలలన loi 
విరవాదివికిశయ్యను నన్ను చేరి 

వేమాణుమరుశేళిసి! 

తరుణిరొ” మన్నారుచాసన రమ్మసిపిల్చి ' 

కరుణతో నన్నేలవే అూకోమ్మ] 3॥ 


న, ఇ త్తెజంగున మోహవి( భాంతిచే నున్న కాంతునిజూచఛి 
చెంతనున్న యింతులు తమలో దామేవునుచున్నారు. 


దరువు! సావేరి! ఆది॥। 
ఎంతని తెలుప్రదు నీవిభునకుమోహాంబు 


వింతయెయున్న. ది నెలంది, మూచితినె 110౧1! 
చూచిచూడకము న్నె చకంగా 
యా చెలిభాగ్య 'మేమనియందమమ్మ 11.౨|| 


ఘంటారవము!! ఆది।। 
చిగురుంటోండివలలం జిక్కి మన్నా రుజాసుండు 
మగువనేంబిల్సిన మాటాడండమ్ము 11911 
అచ్చుతవిజయ రాఘనవుల డా చెలినిగూడి తె 
మచ్చకంటిరొ యెంతనున్న నసేయునొ 11511. 


విజయరాఘువ కల్యాణము 171i 


న, అని యీచందంబున నాయిందువదనలు వుందలించు 
చున్న యాసనుయంబున మోసరంబుగా దిగ్గగనాంతేరంబుల 
నగ ఒంబుగా_మోయు న బూరగా లెలును నూత్న 
రత్నక లశ పభానిచి (తెంబులగు నాజ సేయ చ చ్చ తంబులును 'సౌవ ర్త 
కాండ ప'కాండ శ్రీ) సుజయుబనామరంబులును ఉభయనార షం 
బులం (జభలు నిగిడింప, వింతగ కుందనపు నంతనపనుల 
నెంతయు మెజయు దంతేప్పంబ్బు కి నెక్కి 'నెంబడిగ (న్హీీైఫ్తవుల 
నంఘంబు లనంఖ్యంబు రీవిమెజయానే సవింప, చతుశే రద నత. 
(కతు (శ్రీనివాస తాకయాచార్యనర్యు లా చంగమలాంచికా- 
వరతనయుసి చెంగటికి విజయించిరంట మెటువ లెను. 


దరువు!! బుశాని॥ ఆది।। 


స్థిరకీ ర్తి శ్రినివానదేశికడువచ్చె 

గుకురూపమునవచ్చు గోవాలుండనయగ 1౧|| 
ముకువ్రుమోజేనయట్టి ముత్యాలకుళ్ళాయి 
సరిలేనిరతనాలజంటి యరచట్ట। 

హరువైనబంగాను తికుమణేెవడములు 

మెణయం గనకాంబరము మిగులరాణింపలగా 11౨|| 


వ. ఈశీరునం జేరవచ్చిన గుకురాయ చం(దుండు విజయ 
శాఘు'వేం దుండున్న చందంబుచూాచి తనవద్దెకివచ్చి వందనం. 
బాచరించిన ముద్దియలశో చేమునుచున్నా (డు. 


172 యక్షగానము 


(ఆచార్యులు విన్సిం'చేది) 
శంక రాభరణము।। ఆది! దరువు! 
ఎప్పుడునేవచ్చిన నెదురుకొని| పీమశో 


నుపచరించేవాం౭జేల యూ శేయున్నా ండమ్ము loi 
కన్ని యలారదెలుపరమ్మ (గక్కునమాశోను। 

మన్నా రుదాసుంజేటికి. మాటలాడండవ్య స్త 1౨|| 
వ'కార్య మైనను హెచ్చరించి వనూయను మతి! 
గైకొనువాడు ెలుపనికార్యమిదేమమ్మ 131 
హృదయమిటువంటిదని యించుకవమూశోమిాకు 

ఇదియని కెలిపినంజూలు నిప్రుడెయొనగూర్తుము  !5॥ 


వ. అని యానతిచ్చిన గుకురాయపట్టభ(దునినో నాభద 
గజయాన 'లేమనుచున్నా రు. 
విలహారి॥ ఆది! 
ఏనుగువయో వచ్చి యీనిభునిచెంతం 'జేది। 
'యేమొ విన్నవించె నేముగనుంగొనంగ io} 
ఆచార్య శేఖర యది మొదలుగానిత6ండు 
ఈచందమున నున్నాండు ఇదిమోారె తెలియరయ్య॥_౨॥ 


వ, అని యిందువదనకు మందలించినం గందలళీతముందహోస 
వదనారవిందు.డై ముందటి రాగలశుభంబులు చెలిసి నిజనంద 
నునిమేను కరారపిందంబున నందంబుగానిమురుచు నేవమును 
చున్నాడు. 


విజయ రాఘవ కల్యాణము 178: 
(ఆచార్యులు ఏన్బిం'చేది) 


ద్వి. విజయ రాఘవభూప, విప్ప ప్రులప్స తాప, 
మో శుభ గుణలోల ! 
నయ సనీవమదిలోన నెంచుసీ'కార్య 
"మునగూడుటకును మున్నొ క్కటిగలదు 
ఏ“పింతు నెంతయు వివరంబుగాగ 
వినగదవయ్య నవిస రంబుగను 
తలయంగ నలయతోదకును దో (బు 
కులగుణనంతు.య కుంభుండన్యాండు 
నియమవంతుండ్శు నీలాంశయగుచు 
పియఫుతి)మైన యవ్చిన్నపిరాటి ( 
చెలలగ గన్నెకుం బెండ్లి సేయంగల దలంచి 
యల సస్తవృషభంబు లంటలట్టినను | 
ఎలమితోం దనపుతి నిచ్చెదననుచు 
వలనుమోాజుంగ సగయంవరము భాటింప 
నప్పుడు మన్ననా రచటికివచ్చి 
యప్పెనువృపభంబు లంటంగం గట్టి 
యానీరజాక్రీ_€ "బెండ్రాడినయంత 
మానినీమణి యష్టమహిషులలోన 
నన్నును సరిగాగ నడపువమటన్న 


యక్షగానము 


H™ 


మన్న వారస్పు డామగునకీట్లసియె 

“ ఈవమసష్ట్రమహిముల శెనగ వేశొక్క- 
నాయిక మన్నింస నాతివో, తగదు; 
కలియుగంబందున ఘశకీరిేేతం 
బొలుఫొందు రఘునా థభూమి సాలునకుం 
దనయుండనె నేను దసరుచుండుదును, 
తనరంగ మన్నా రుదాసుండనంగ 
అవనిం గళౌనిధియను రాజునకును 
కునలయేక్షణ, నీవు కూంతురవగుచు 
మదనమంజరనునామమున నరి_లుము. 
వాదనతి, యప్పుడు సిన్‌ మహిని 'బెండ్లాడి 
నాటిబేకుండంగ జగమెల్లం బొగడ 
మేటిగా నడపింతు మెలతలలోని” 
మరి శెరిపల్కె. నీయతిశయం బెల్ల 
నెనరున నిదె కళెనిధికి నేందెల్పి 
మన్నారుదాస, యామదనమంజరిని 
జెన్ను మాజంగం బెం డ్లిసేతు సీకిపుడుం 


వ. అని యానతిచ్చి యచ్యుతవిజయరాఫు వేందు?ని హృద 
'యారనిందంబునకు నానందంబు గావించి కాంచనముణి నము 
సితంబగు స్టుకి నెక్కి సకలవైభవంబులు మెజయ రయంబున 


విజయరాఘవ కల్యాణము 175 


మహనీయ యకోనిధియగు కళానిధి నగరిహాజారంబు కోరవచ్చు 
నమా బున నా రాట చే నేందు), డు సజరివాకురడగుచు ముద 
మున నెదుకుళొ నెనంటట యెబునలను, 

“శేదారణాళ॥ ఆవి 


కళానిధి యా'వేళ ఘుననెఛవము మోజు 
నెలమి(శో) 'దాతాచాక్యుల స శదురుగావ చ్చె॥ 


వ. ఈచంచంబున నెదుకుకొని ముదముమిోాజ సొస్రాంగ 
పందనంబాచరెంచి యాయాచార్యనర్యుని యంతః౭పురంబునకు 
దోడొనివచ్చి యింతులుం 'దానును వివఫోపచారంబులాచ 
రించి రత్నసింహోసనాసీనుంజేసి తాను నళనియనుమతి నుచి 
-తాననాసీనుండై యేనునుచున్నా (డు. 

_ (కళానిధి యనురాజు విన్సించే ద్విపద) 
ద్వి. (శ్తావాసాచాక్య శేఖర, మూరు 
పూని నామందిరంబునకును వచ్చు 
కతమున నధిక భాగ్యముగంటి నేను 
పితిలేని కీర్తిసంపన్నుండ నయితి. 
అల మన్ననారుల యవతారమగుచు 
వలనో"ప్పు విరాకృపవర్థిి గంటి, 
చెలలపచు మోరువచ్చిన కార్యవింపుడు 
"తెలుపంగ( గదరయ్య చేశికనర్య 
తడయ నొనర్తు నెంతటికార్య మైన 
నడియనికిని నిష్పుడానతీరయ్య. 


176 యక గానము 


వ అని మందలించిన యారాజపురందరుంజూచి తీరుములా 
న్యయాభినందనుం డైన యయ్యాచార న్‌ వర్యుం డేమనుచు న్నాడు 
(ఆచార్యులు చది వెద్విపద) 

ద్వి నృపతిశేఖర, కళానిధి, వినవయ్య 
యిఫుడు నచ్చిన కార్య మెల్ల 6 దెల్సెదను 
ఘనులైైన విజయరాఘవళే "ర నీదు 
తనయను 'బెంజ్లాడం దామదినెంచి 
మము బంచె మాతోడ మాటలాడంగ 
నమరంగ నతని మహత్వంబువినుండు 
చిన్న చెవ్వ నృపాలశేఖరు నస్త, 
యున్నంగ నలయచ్యు తేందు) పౌతు)ండు,. 
(శ్రీరఘునాథ ఛాత్రీనేత సుతుడు, 
పిరాధి వీరుండు విజయ రాఘవ్ఫండు 
అతుల సాహిత్యవిద్యల భోజరాజు 
స్రతిలేని యట్టి సంపదల రారాజు 
ఆశ్చితజనపోమణాగగణ్యుండు 
విశ్రుత సావాస విక)మార్కు-౦డు 
సోమార్క_కీరి, తేజోధురీణుండు 
తనరు హోడళ మహాదానపుదాత 
యనివారికాన్న దానాఖల తాత 


విజయరాఘవ కల్యాణము [77 


చెప్ట్రవధర్శ నిర్వహణ పాననుండు 
జిష్షునఖాంఘి. 'రాజ్‌వసేవనుండు 
మన్నారుదాస నామాంక వక్షండు 
నన్నుత నీతి పచారదక్షుండు 
అటువంటివాడు సీయల్లుం్‌"క తన 
ఘటియి ల్లైెనౌర భాగ్యము లెల్ల నీకు. 


వ. అనిన యా బోధనిధితోల గళానిధి యేమనుచున్నా (కు 


దరువు మధ్యమా వతి! ఆది॥ 
ఆచార్యనర న్‌ మాయానతిమోాటక 


నాచిన్ని పట్టి మన్నా రుదాసునకొనంపదు lot 
(వేమకోమిరళలె _ పిన్న పెస్టలగుచు 
సీమహోత్సన మెల్ల - సీజేర్చరయ్య 1. 9|| 


వ. అని మందలించిన యన్నరనాథునితో మన్న నమిాజూ 
నావార్యు 'లేమనుచున్నా రు, 


(ఆచార్యులు చదివే పద్యం) 
తే గ. ధరణివర నేడుశుభముహూర్శంబుగనుక 
విజయరాభువవిభునకు విన్న వించి 
పొనగ నిశ్చృయతాంబూలమునకు నిపుడు 
ఎలమిమోజంగను పురోహితులను బనుతు. 
12 


178 యక్షగానము 


వ. అని యా తపోనిధి యా కళానిధితో మందలించి యత 
నిచే బహుమానంబులుగాంచి మరలి యా విజయరాఘవ 
భూసపాలుని జేరవచ్చిన నా నరనాథుండును గురురాయశేఖరు 
నెదురకొన వచ్చెనంట యెటువలను. 


_భెరవి॥ దరును॥ ఆది॥ 


తరుణులుగొల్వ మన్నారుదానభూ పాలుండు 
గురురాయేేఖరు నెదురుకొనవచ్చెనపుడు! 


వ. ఈతీరునం జేరవచ్చిన యచ్యుతవిజయ రాఘవభూపా 
లుండు అతని పాడారవిందంబులకు వందనంబాచరించి తదా 
శీర్యాదంబునుం గైకొని కనకసింహాసనానీనుంజేసి యా మహో 
ముహు ననువుతి నుచి తాననంబునం గూర్పుండినసమయంబున 
నాన్ఫవాలునిజూచి యాచార్యు 'లేమనుచున్నా రు. 


దరువు! మధ్యమావతి! అది॥ 
చున్నారుడాస, నీమదిలోనికోర్కులు 


ఎన్నంగ సీజేర్సుచు నేమువచ్చితిమి os 
నృపవర్య, “వేగమె నిశృయతొంబూలమునకు 
' నిఫ్టుడవేగమె పురోహితుల రప్పింపు _ lo 


వ, అని మందలించి పురోహితుల రవ్పింప వారలు వచ్చిరంటా 
ఊఆఊుటునలిను, 


నక 


విజయరాఘవ కల్యాణము 179 
దరువు!! రేగు క్తి!! ఆది॥। 


'చెలువమన్న రుదాసు చెంగటికినివేగ 
'నెలమిమోజం బురోహీతులువచ్చిరపుడు।। 


వం ఇప్విధంబున వచ్చిన పురోహితులజూచి యాచాక్యు 


"ఆచార్యులమాట: రారోయి పురోహితులు. కళానిధిమహా రొజు 
వారి నగరికింబోయి విజయ రాఘవస్వామి వివాహానకు 
నిశృయ'తొాంబూలంబుల6 జేసి రారోయి. 


సురోహితులమాట: అయ్యా అలాగే నిశ్చయ'తాంబూలంచేసి 
వచ్చేమయ్యా. 


వ అని విన్నవించి యా ఫుకోహితులు కళానిధి నగరికిం 
బోయి నిశ్చయ'తాంబూలం జేయించి మగిడివచ్చి విన్నవించిన 
తదనంతరంబ యయ్యాచార్యవర్యుండు (వియనందనుండైస 
విజయరాఘనచందుని శుభముహూర బున "బెండ్లి పీంటటవై6 
గూర్చుండనియమించి హృద ంబులగు శోభ నవాద్యంబులు 
(మోయ కాళ్ళగోళ్ళు దిద్దించు నత్తజి ము్రైదువలు కొట్టం 
బులు దంచవచ్చిరంట 'యెటున లను, 


ద. హెనైనసొమ్ములు నింవుతోసింగారించుక 
ముచ్చటలాడుచు ము శ్రైదువలువచ్చిరి[1 


180 యక్ష గానము 


గ్‌ 
న ఇవ్విధంబునవచ్చి యచ్చటనిలిచి తముతవు es 


సుజయ బల్క్‌ారంటట 'యెటువలెను, 


ముశక్తెదువ తిప్పావరులమల్లమృ్మమాట:క వమమ్మ ముత్తైదువలు 
ఇంతసేఫు రాకుండవలె. 

ఎెల్లమృమాట: వమిసే సేతుమమ్ము ఫురోహీతులు మమ్ము విడిచిన 
కద మేమురావలె, 


ముల ఫ్రమ్‌: ఏమమ్మా మోాకన్ను అషువలెనేనా + 

ఎల్లమ్మమాట: మామా(త్రమేందమ్ము, యోాము శోదువలండజి. 
కిన్ని అమునలెనే. 

వస్లమృమాట, జనా నాగావధానుల యె డమ ెండ్లిపంది' 
ట్లోకి వచ్చి యొక్షపాటనుడుగు పా(డాదు. ఎన్ని మాట్లు 
పిలివించుకున్నా వె! 


ఎల్లమ్మ: అవ్రునె తిప్పావయులయెనల్లమ్మ! నేను అవువలె పలూ 
మారున్ను పిలిపించుకునేదాననవమవ్ను, మాయింటి 
యాయన ఉదయాన కదలి ఊరల్లాతిరిగి పుఠరోహాతాలు 
బేసి అకలిగాని అసురుస్నురె వచ్చేవేశ "నేయింట్లోఉండ 
కుంశు మావాశేమందురు! భళా "లెస్సాయె! 


నాగావధానులయెల్రమ్మ: మోవారకు కోపగించుకొంకు మో" 
వారికి నను ఉ€ఉ తరువు చెప్పుకొ'నేగాని లేచి యిషు 
"'రావవూ సా 3 


విజయ రాఘవ కల్యాణము తేరి! 


ఎల్లమ్మమాట: అవునమ్మా మల్లమ్మ! అవును నీవు మోవారి 
కన్ని ఉత్తరువు వెప్ప'నేర్తువు. మరిన్నవువలె పదిమంది 
మనుషులకున్ను & త్త రువు చెప్ప నేక్తువు. స్మీశాణ న 
నెరుగ. అనవ్రనపే. రంగుభట్ల నాగమ్మ ! సీకుఇచ్చిన 
వక్కలాకులల్లా 'యమెహషుదాచుకొంటివి! ఆరికెబియ్యం 
తవుడు బుక్కి-నదానివలె నోరు తెల్లంగా 'బెట్టుకొన్నావుం 


చరంగుభ ట్లనాగమ్మ: అవునపో వదినగారు! మిారిషువలె పరియా 

చకాలుసేయవలె. నాకుఇంట్లో పనిపాటులతో తీరగను 

పీడలు వేసుకోను (పొద్దువున్న దపమ్మ, విజెమునే పఏకార 

మేగాని గానిగపిండికి గలిగినంత క మ్మదనం వున్నా 
దపమ్మ. 

వ. అని యొకరికొకరు ముచ్చటలాశుచు అచ్యుతవిజయ 


“రాఘన్రనియెదుట కొట్నంబు పెట్టె సువ్యాలలు పాడిరంట యొటాూ 
సౌరాష్ట్ర)ము రూపకము॥ ఆట తాళము॥ 
(పణుకిగాంచినయద్టి యచ్యుతరఘునాథభూపాల 
తనయుడై మహినివెలయు వినయనిధికిని " i 
సువ్వి విజయ రాఘున్రనకు సుష చానక ర్లునకు 


ప 
సువ్వి రూపమన్ముథునకు సువ్విసువ్వి ౨ 


109 యక్ష గానము 


కొలుచువారికోర్కు_ లెల్ల కొొంగుబంగారముగను 
'చెలునముగనుజేకూర్చు చెలువ రాయనికి [31 


"రాజూధి'రాజులెల్ల రంజిన్సీ తెచ్చియిచ్చు 
రాజముఖులం బెండ్లొయైన రాజచం(దునకు eg 


వ. అని యీనిధంబున పువ్వుంబోండులు సువ్యాలలుపాడి- 
పాంకంబుమోణ సుంకులు చెరిగిన తదనంతరంబ  తనయునకు 
మంగళస్నానంబుసేయించి వివాహమంగళో చిత శృంగారంబు- 
అలర నాపట్టభ[దుని భ (దగజారూఢుంచేసి నకలనన్నా హంబు 
ఎంటయ దొరలిరుగడలనడవ ఆ యాచార్యపుంగవుండును 
వారలకు ముంగలనడచె. అప్పూడు హృద్యంబులగు భేరీమృదం 
గాదినాద్నంబులును తీశుమోలజు దీపంబుల బారులును, పొగ 
'లేని పగలు వత్తులును, రాణగల బాణవిద్యలును, పొడవులగు 
ముత్తియమ్ముల గొడుగులును, అరుద్యులై కనుపట్టు పువ్వుల 
ఖీరుదులునుు రువారంబుమూటు వారనారీతిలకంబులును, వంది 
మాగధబ్బందంబును (కందుగా నందంద నడవ, "వే తవాస్తులు 
ముందజు సందడి తొలంగింప్క నంగనాముణుల నంగీతిమేళంబు 
"చెలంగ సీచందంబున విజయ'రాఘవచం[(దుండు మహాం(ద- 
మైభవంబున ముదమ: మోజు 'నూేంగి వచ్చెనంట యొటువలెను.. 


దరువు! సౌరాష్ట్ర/ము॥ ఆది! 
గజరాజును నెక్కి. ఫఘనవెళవముమిోజు 
విజయరాఘవమహీవిభుండు వచ్చెన్‌! 


విజయరాఘవ కల్యాణము 188 


వ. ఈచందంబునం జేరవచ్చిన యచ్యుతవిజయ రాఘవమహీ 
పాలుని గుణాంబుధిమైన కళానిధి యెదురుకొన వచ్చెనంట 


శుద్ధసావేరి॥ ఆది॥ 
మనుజదేవేందుని మన్నారుదాసుని 
ననలేని వేడుకతో నెదురుకొ నెనపుడు॥ 


వ. ఈవిధంబున నదురుసేనలుసల్లుచు నెదురుకొని యామడ 
నావతారుని ముదముమిోటజుం దననగరికిం దోడి తెచ్చి తదనంత 
రంబ తన తనయయైన మదనమంజరిని దోడితెచ్చెనంట యెటు 


వలను, 
లక్ర్మీకళ్యాణము, 
కన్న డగాళ॥. ధృవతాళము॥ 

సుదతుల వైదండ సొంఫవుతోబూని 

మదనమంజరివ చ్చె మలయుచున పుడు 1౧|| 
మంగళ వాద్యముల్‌ నూటికించెలల 
రంగుమిజుంగవచ్చె రాజీవనయన 1౨|| 
ఎదురుసేసలుచల్ల నింతు లెల్లరును 
మదనమంజరివచ్చె ముదముమోణంయగను 139॥ 


వ. ఆనమయంబున మన్నా రుదా సభాపాలుండు పెండ్లి చనికె 
చేరవచ్చెనట యిటువ లెను, 


184 యక్షగానము 


ధవళము॥ కాంభోజి! ధృవ తాళము॥ 
మన్ని దేవేందు)(డై నట్టి మన్నారుడానభూవిభుండు 
సన్నుతులుసేయం౭గా 'ెండ్లిచవికెకు విజయిం చెనపుడు 
ఆ'ెండ్లి చవిశలో నస్వుడమరులు పూలవానలు గురి 


యంయగను! 
భూపాలుండు పెండ్లిపీ(టమైం బొలంతితోం గూర్చుండె 
నపుడు! 


వ. ఈచందంబున విజయ రాఘవ 'భూపాలుండు మదనమం 
జరితోం గూడం "బెం డ్లిపీటమిాందం గూర్పున్న సమయంబున 
హితులగు పురోహితులు వివాహూనంకల్పంబు నడివీంచింరట 
యటువలను, 


సంకల్పము! శుఖేశోభ'నే ముహూర్తే అద్యబవ్మాణః ద్వితీయ 
పరా స్టే శ్వేతవరాహకల్చే _వైవన్వతమన్వంత శేశ్ల కలి 
యుగే ప్రధమపా చే జంబూద్వీపే భరతవైే భరతఖండే 
అస్మిన్‌ వర్త మానే వ్యావహారికచాంద) మాచే సౌమ్య 
నామసంవత్సే ఉత్తరాయణే వసంతక్తా వెశాఖమాసే 
ఫుక్ష పక్షే అద్యశుభనక్షత) శుభయోగ శుభకరణ 
యు'కాయాం అస్యాంశుభతిథా అచ్యుతభూపాలకు మా 
రన్య విజయ రాఫఘవభూపాలన్య వి వాహాఖ్య ౧కర్భ. 
కరిషమాణ స్తదాచా శుద్ద్యర్థం వృద్ధ్యర్లం అభ్యుదయా 


వీజయ'రాఫఘవ కల్యాణము 185 


ర్సంచ మహాజనెన్పహ స్వ స్తిపుణ్యాహవాచనం కరిప్యే 
తేవలగ్నం సుదినం తచేవతారాబలం చంద)బలం 
తదేవ పిద్యాబలం దైవబలం తదేనలకీ. శ్రపలే తేంఫిం) 
యుగంస్థ రామి. సుముహూర్తా౭_ స్విత్యను గృష్ల్హంతు 


సుముహూరోస్తు, 
లి చి 


వ. అని యీసిధాన చేవతావాహానాది శుభకర్శంబు లాచ 
నెంచి మంగళసూతుభారణ వివావాపధాన లాజహోమంబులు 
“మొదలైన శుభకర ఎంబ సేయించి యాశలీర్వదించునత్త బడి 
ముకోదువలు వెభవంబులు మెజియ శోభనంబులు ధవళంబులూ 

జి ల 
-పాడింరట యటువలెను, 


శోభనము: మంగళశై శిక॥ ధు)వతాళము॥ 
(శ్రీ రాజగోపాల సేవాధురీణునకు 
పీరాధి వీకునకు మావిజయ రాఘ వేందు)నకు loi 
జనలోశకాధారునకు జగేకవీరునకు | 
వినుత ప) తాఫునకు మావిజయ రాఘ 'వేందుునకు 1౨|| 
ఇభ రాజగమనునకు హిమకరవదనునకు 
విభవదేవేందునకు, మావిజయరాజ్టువేందు/నకు _ 13॥ 
కదన పహాంపిరునకు6 గన కాంబరథారునకు 
మదనావతారునకు మామన్నారు దాసునకు Er 


186 యక్ష గానము 


ధవళము! జయజయ కవుసనీయపహాన 


జయజయ మంజువిలాన 
జయజయ 'పాలితదాన 
జయజయ మన్నారుదాన 10౧1 
జయజయ సద్దుణాధార 

జయజయ కీర్హివిహార 

జయజయ వమదనావతార 

జయజయ రఘునాథకుమార ౨|| 


వ. ఈచందంబున వివావామహోత్సేవంబు సేయించిన తద 
నంతరంబ యానిజయరాభువచందుుండు సాంద్ర వైభవంబూ 
మెజయ యకోనిధియగు కళానిధి యొసంగు భద)గజ తురం' 
గమ పడాతిపముఖ ఏజయోడదాహారణంబులగు అరణంబులు 
గకొని రంజిబ్లుచు మదనమంజరిశోంగూాడ నారాజశేఖరుండు- 
పురజనులు పొగడ నగరు స్రవేశించెనంట మెటున'లను, 


దరువు! కల్యాణి!। ఆది! 
మన్నా రుదాసుండు మదనమంజరితోయాడి 
చెన్నొందు తననగరు 'ేరవచ్చెనపుడు! 


వ. ఇవ్విధంబున నగరుపివేశించి శీ) రామాభిరామంబగూ 
శ్రీరామసౌధంబునం గాలునెయున్న .నమయంబున మదనమం 
జరి సకల విద్యాపపీణు రాలుగనుక ముదముమోణ పదేకేళిక 
పినిపించెనంట యటువలను, 


విజయరాఘవ కల్యాణము 187 
పదము॥ కాంభోజి! ఆది॥ 


కంటిలే మన్నారుదాస కనుంనా నలేదంటివా 
కల్టలాజేవు ౧|| 
కలికి సీమోావినుంచిన కెంప్రలలీల 

యిలమి నీవుదాంచలో నికనేల। 

వలెవాటు 'వెచినదాని వన్నె చేల 

చెలువుండ వింతాయె సీవేళ 1౨|| 
కొమ్మసందిట నుంచిన కొనగోరు 

గురుతులు విదియచందురులాగేరు | 

ఎవంఎకాండ సీనుదుటహౌెయలుమోణు 

నింతి పదములనున్న లత్తుకతీరు 131 
నిన్న రేయి చడానిలూడి నిటుమోటి 

నిదురముంపున వచ్చితివ"రయోరి | 

మన్నె హంపిర యిస్వుడు నన్ను జేరి 

మచ్చుగప్పంగ వచ్చిన సీదారి 15 ॥ 


భరతవాక్యము॥ 


అని యిప్యిధంబున ఫ్రీమద్రామాయణోప దేశ సంతు 
ప్రాంతరంగ ఏజయ రాఘవ భూపాలకృ పాపాంగ పఏక్షణానుక్షణ - 
పాప్క సారాగహోరతారహార _ చిరత్నరత్న కంకణోదార 
తారానురూప ముక్తాకలాప హృద్యతర బికుద వాద్యనానావావా 


188 | యక్ష గానము 


నాది నన్మానమానసీయ 'శాశ్వతెశ్వర్య ధుర్యుండును కస 
.=..రచిత యాగభాగ నంతర్చి తొఖుల చేవ తావర్యుండును, 
సంగీతసాహిత్య విద్యాధురీణథా శేయుండును, రామానుజా 
- చార తనయాగ్న/గణ్యుండును, భారతభాగవతాది శిశ్లా 
వెచక్షణ్య విజితవిబుధాచార్యుండును, గురు రాజశత కతు 
. శ్రీనివానచేశిక పీకిష్టాపి శోపాధ్యాయ వైభవధుర్యుండును, 
ప్రతిపక్ష కవికిక్షణవిచ క్ష ణుండును, సకలసద్దుణసాందు /౦డును 
నగు కోనేటిదీ క్షి తచందుండు కందళద్య సగర్భ సందర్భంబుల 
హొవణించిన విజయ రాఫఘువక ల్యాణంబను వముహానాటకంబునకుల 
గఛానాయకుండును నిజనాయకుండునునై న యచ్యుత వజయ 
'రాఘవునకు హేమాప్దనాయికా రాజగోపాలకులు ఆయురా 
రోగ్య సమృద్ధియు నైశ్వ ర్యాభివృద్ధియు, సర్వశాత్యవ నివ్భ 
తియు, సకల సామా)జ్యపా)ప్రి యును గలుగం చాలించి లాలిం 
ఫుదురుగాత అను ఆశీర్యాదము వేదతుల్యముగా "వలయం 
. గానుతే॥ 


విజయ రాఘవకల్యాణ నాటకము సంపూర్ణ ము 


తంజాపురాన్న దాన 


పురుహోత్తము దిక్షి తుండు: 


తంజాపురాన్న దాన మహానాటకము 


హు డా చు ధం 


నై వారము. 


(శ్రీ రాజగోపాల కరుణాకటాక ఏ వాలబ్దశాశ్ళ,తెశళ్ళర్య! 
భూోరాహావ పరాభూతపీరవర్య ! పాండ్యతుండీర వుండలా 
ఖండల ఖండనోద్దండదోర్లండ | చండతర(పతాపమాంర్తాండ క్‌ 
-చీరాధివీర ! వితరణక'ర్లావ'తార ! విజయ రామఘవధీర ! పరాకు ! 
స్వామి ! పరాకు! 


కృతయుగంబున నికృత్త శతుు)ండగు మకుత్తుండును, 
"త్రేతాయుగ ౦బున మహాభాగుండగు నాభాగుండును, * ద్వాపర 
“యుగంబున మదు రాజూంతకుండగు కుంతీసుతుండును, కలీ 
యుగంబున వితరణజిత'రాధేయుండనై విలాసినీ జనమోహనరూప 
“"ధేయుండవె విజయరాఘవ నామభేయుండనై “వెలయు నీన్రను, 
'ఆనవరత శతలక్షవిపాభీష్ట మృష్టాన్న ప)దాతలు గావున నకల 
జనక్లాఘాపాత)ంబగు నీదుమహానత)ంబున భుజియింప'వేం'వేసిన 
సేతుకాల్లీశాచలాంతర నిరంతరిత మతత)యధరితీ) సుపర్వు 
లకు భృుతగుడపాయ సాపూపదభ్య నృ దుగ్ధ వ్యంజనరంజితంబగూ 
తదీయా'రాధనంబు నతిహర్ష ౦బునం బురుపోత్త మదీశ్లి తుండు 


192 తంజాసు రాన్న దాన వమహానాటకము 


విశిష్ట దేశికాభీప్టచేనతారూవుండైన  (శ్రీనివాసస్యామిని నిజ 
మూానసనివాసునిం జేసి శృంగారహో స్యాద్భుత ర సప్రభానంబుగా' 
వావణించిన తంజూవురాన్న దాననామకమహోనాటకంబున కుల 
గభాసంవిధానం 'బెటువలెను. 

దరువు॥ సౌరాష్ట్రాము! ఆదితాళము! 

చిరుతపాగచుట్టి _ చేతబెత్తము వట్టి 
సరగునవచ్చెనా -_- సత్రమధికారి। 
వ. ఇవ్వింథంబున వచ్చిన సత్రొమధికారి నెల్లూరి యెల్లమా 
“రాజు ఏమనుచున్నా డు. ం 
సతా)ధికారి య్నుమరాజుమాట: అదెవక్జా ! అక్షాగుట్టి ? 
అక్జాగుట్టేమాట:- అయ్యయ్య ! 
అధికారిమాట:- పోనమాసగ్తు నిలవయుంయిం దమాసత్తు క్క_ణ- 
క్కు_0 వహయాంబడి, యెత్తువా యిట్టుక్కా-ణ'వేణుం.- 
కణక్క-ప్పి ్లై అళయడా. 

అగ్లాగుట్టైమాట:- అయ్య ! అశచ్చివాశే ! యిందొరుంగాణుం 
తిరువులక్కొళంది యాపిళ్లె అయ్యనళక్కి-రార్‌. బారుం- 


వ. ఆసమయంబున నత్రం కణక్క-పిన్లే వచ్చెనట యెటు 
వలనుం 
చ॥ సా'వేరం॥ ఆది! 


-_ గంటమోరగాం గట్టి _ కవి'లెకట్ట'చేపట్టి 
కుంటుకొొంచు కణాక్క-పిల్లె = గొబ్బునవచ్చె॥ 


తంజూపురాన్న దాన మహానాటకము 198 


వ. ఈలాగున వచ్చిన కణకపిశ్ళనుంజూచి సత/మధికారి 
యేమనుచున్నా డు. 


అధికారిమాట;_ వాకుంగాణుం ! తిరువుల కొళందియావిలెం 
పోనమాసత్తు సిలునయుం 'పేరనయి లె, బ్రందమాసత్తు 
క్క-ణక్కు-౦ వహయిల్లాప్పడి యెతొహక్కండు యెళిద 
యినా 'యేదుగాణుం, మెరిమెస్పాల్‌ కుడిచ్చాప్పోవె, 
చఛొొరింజుకుండు శిమ్మాయిరిక్కి-రీ5్‌ = 

కరణం తికుమలకొళందిమాట:. దేవరీర్‌, పాప్పారుంగీప్పాకుం 
కరాత్తడియాళుం కొడంగ్యి యళోజెంపేశుక్కొండు 
యికుందాల్‌ * అడయినారుక్కు_క ణక్కు-ో్పొల్స అడి 
యెన్‌ మేలేతిరునాలూర్‌ చిమేయుంతచ్చినత్సి ల అంజి 
మాగాణముం నడక్కు_రప్రుళుదు, అత్తాంతరక్క-ఇక్క- 
ప్పీళ్లే అరమనెక్కిక్క_ణక్కు-వ్చొవ్‌ వుక్తరిచ్చిప్పోట్టు 
ప్పోవాన్‌, అడియేనుక్కు యిదొరుక ఇ'క్కా-న చ్చెదొ. 
ఆదెక్లా నల్లయనాన్‌ కణక్కె-డుత్తునాడా, 


వాస్తాంతరం కరణం నల్లనయనాంమాట:. అయ్యా, 'యొడుత్తు 
బారెన్‌ యించారుం, 


ముదటికరణం తిరుములకొొళం'డె చదివేది? 


కీలకవర్ష అపంగునిమాసం పనిశేండాం తేదీ రామానుజ 
కూటత్తుక్కు. అరిశివిట్టదుక్కు-నివరం. పది నెట్టు వమూగాణికాాాలే 
ముదప్పడి అంజిగుళ్ళుండాగా వె విట్టఅరిశిమున్నూూత్తు ముఫ్స్సదిం 
18 - 


194 యక్షగానము 


గలనె ముశ్టురుణియీ రాళ, యిందువుం'మేల్సడి మధ్యకూటత్తుకు 

విట్ట అకిశియిన్నూణ్యు అంబదుంగలవె యిరుధూణీప్పదక్కు- 

యిదువుం పెరియ నత) శ్రుక్టు విట్టఅరిశిరెండాయిరత్తు అన్నూూన్తు 

అరనవింగల నె తూణిప్పదక్కుు, ఆహామున్నూ త్తు ముప్పదింగల నె 

తూణిపదక్కు. అన్న్నూత్తు అంబ్బదింగలనె; యిరుదూణిప్పదక్కు. 

అహనాళ  రవరెక్కి_ మువ్యాయరత్తు _'యెజ్ఞూకుముప్పదిం 

గలనె తూణిపదక్కి-రాళి. యిదువుం నంయంపొకియలే పడి 

యరిశి వివరం. స్యయంపాకి రాయ౯ా ముక్కు-రుణి 'మేల్పడిపె త్ర 

వన్‌ తూణిపదక్కి-రాళి శుతె రామంజ నలనాలుక్కు-యిరుదూణి 

స్పదక్కు. అడియేన్‌ పత్తుతూణి అర్నాళి. 

పహాన్తకంకరణం చెచ్పేదిః. విల్లె 

“మొదటికరణంనూట:- ముంబిళౌయి. విల్లెవిశ్తేయెన్ను తిడింగి 
శ్రీింగు రాయిళొల్లు, 

హాస్తకునిమూట:. చేత్తుకణంజతి లె యిరుందుం, సత్సత్తుక్కు- | 
అరిశివరుగురపోళుదు అంజిపొది, పోరంబా, శాంజిబే, 
అదుయిరవశక గాట్టి యెళిదివిక్క... | 

ముదటికరణంనూట:- యెంబిళాయ్‌ నముడమేలాతానే, వ్యా 
క్యానమా. 

పహాస్తకునిమాట;. అప్పడి యుల్లాప్పారుళుం, కరూ-టిక ,-ళిక్క-ర 
పోళుద్కు 'వేణుదాహంరదు. యిప్పకణక్కి.లె పదింజ 
యిరుక్కొ- వేణుమె అదుక్కు_వళియెన్న , 


తంజాపురాన్న దాన మహోానాటకము 195 
ముదటిక రణంమాట:-అయ్యర్‌ బ్యాహ్మణపి ల్లి, అక్షాగుద్దయో 
కళ్ళ రాదా. 


హస్మకునిమాట:- మెల్యాశిక,- అయ్యర్‌: పత్తుకలనె యిక 


దూణిప్పదక్కు-. 

అధికారి యెల్ల మ్రరాజుమాట : బ్రరత్తుక్కుక ఇక్కు- కాట్టుంగా 
ణుంపొప్పా. +... నేరమాచ్చి. యవ్యరోయి స్వయం 
పాకులు + 


స్యయంపాకులమాట జ అయ్యయ్య్య. 

అధికారిమాట : అదేనజ్ఞా మంచినీళ్ల బాండు) 

స్వయంపాకీ క అయ్యయ్య, 

అధికారి ; అదేవజ్ఞా సుద్దివాండ్లు+ 

"సుద్ది వాండ్ల మాట అయ్యయ్య. 

అధిశారిమాట ; మనయేలినవాకు బ్రవ్మాణ్యపుభువులు వీర 
వెష్టవసార్వభౌములు అటుగనుక బ్యాహ్మాణులకు అన్న 
"పానాదులపట్ల కొదవవచ్చెనా తాళరు. తంతుమాత) 
శువాణెనా తంజావూర ఉపవాసం ఉండరాదు. అటు 
గనుక ఘడియలు పండెండాయెను. రానానుజకూటముూ 
మధ్యకూటము, సుద్దసత)ము పరామర్శిస్తిరా ! పొడి 
అమరెనా ? వంటఅవుచున్న డా ? తలళిఘాకులు అమ 
లిస్తిరా ? ఉప్పు, ఊరుగాయలు, ఊరుబిండ్లు, పచ్చళ్లు 


196 యక్షగానము 


'వేప్టడుగూరలు, 'తాళచాలు, పిండిమిరియాలు, పుల్ల 
గూరలు, పప్పు పాయసం, కజ్జాయాలు మొదలెన 
పచారాలకల్లా సోపన్క-రాలు అమరిడంచా ? 

థి nn? 


సనంయంపాకులమాట : అయ్యా ! అంతా అవురదిడంది. 
వ. అని మరియు 'నేమనుచున్నా డు, 
పదము॥ శంకరాభరణము! ఆది॥ 
వచ్చినారు విఫు)లు నచ్చినారు జ సళా/నకు 


వచ్చినారు విప్రులు వచ్చినారు Ii 
అంగవంగకళింగ మహారాష్ట్ర స 

బంగాళ'కా నీర పాండ్యభూములనుండి | ౩|| 
కాళీకురుశ్లే త) = కాంభోజపాంచాల | 

దేశాలనుండి _ తీరని కరునుచేత 133 
బదరి కేదార పు - భాస్మనైెమిశములు 

'మొద్శలైన సుణ్యస్థల = ములనుండి యిపుడు loi 


న, అనిన విని న్యయంపాకులు ఏవానుచున్నారు, 


స్వయంపాకులమాట:- ఓయయ్య, రాజగోపాలస్యామి కృపవలన 
తదియారాథన మవమురియున్న ది. దొమ్మిగాకుండా 
విడువుండయ్యా,. 


నా. అప్పుడు పప్పుతిప్పాభట్ట్లు 'మొద్యళైన కోటివ్మిప్పులూ' 
వొచ్చిర ట 'యెటువలెను, 


తంజాపురాన్న దాన మహానాటకము 197 


దరువు! శేవగుపి,॥ ఆది॥ 
గుప్పిగంతులు 'వైచుచు _ గునిసియాడుచు 
పప్పుకతిప్పాభట్లు వచ్చె aa పప్పూ పప్పుఅనుచు [1౧|| 
వంపులు ముంవులు కుం ౬ జెడు కడివెండు 
పప్ప పప్పు అనుచు 9} 
వా. వచ్చి యాపప్పుతిప్పాభట్లు మంచిగానింజూచి యేమను 

“చున్నాడు. 

తిప్పాభట్లుమాట:. ఆదెనళ్లా ! మంచిగా ! 

మంచిగాడు:- ఓపలే'నే ! 

-తిప్పాభష్టు- ఏమిరా పిలువకమునుపే ఓపలేననేవు ! 

మంచిగాండు;. సనిలేక పిలుతువంకు ! 

బిప్పాభట్లు:- కాదురా! మంచిగా ! 

మంచిగాడు:- ఏమే అన్నగారు! 

తిప్పా; అదెవశే సోది! 

నోదిఏ=ఎఎమే అన్న గారు | 

తిప్పా; మీఅమ్మ వచ్చెనటనె / మోొవిల్ని వచ్చెనష మె 1 పిన్న 
ఛికశ్రలుగాండు "పెద్దభి శూలుగాండు వచ్చిర వనే! 

సోది అన్నగారు, అందరున్ను వచ్చినారు. 

తిప్పా ఈడోరిసత్యమధికారి మహాధ ర్యాత్ముండప ! అకొన్న 
వారిముఖం చనూడండపు ! వార్ని ఆశీర్యాడము'చేసి 
వత్తామురండండో యి! 


198 యక్ష గానము 


మంచి;- అన్నగారూ ! ఆకొన్నవారి ముఖం చూడడంటిశే ! 

కొట్టితరుమునో ! 
వా, అనుచు సతవుధికారి వద్దకు వచ్చి పప్పుతిప్పాభట్లు 

వమని ఆశీర్వాదము చేస్తున్నాడు. 

తెస్పాభట్లు ఆశీర్యాదంచేసేది:.. మంగళాని భవంతు. 

అధికారి; నమస్కా-రమయ్యా, 

తిస్పా;- వారిః ఓం. కోశందక్షిణః పక్షః కుపష్పఉత్తరః పక్రః,. 
నులుషెళాంతం తూచ్చెత్యక్లోకో భవతి,గంపం నింపయాతి. 

అధికారి. పప్పుతిప్పాభట్లు ! ఇది వవేదమయ్యా ? 

విప్పా: యల్లమరాజుగారు ! అయిదో వేదమయ్యా. 


అధి;- తిప్పాభట్లుగారు ! లోకమందు నాలుగు 'వేదాలుకద్దు 
అయిదో 'వేదమెక్కడనుండి Mis) ఆ అయిదో 
"వేదములో ఇది వఅట్టమయ్యా 1 2 

తిప్పా;- బడా ! ఎనిమిది అట్టాలకు అవతలి అట్టమయ్యా ! 


అధి;_ ఛళాభళా! మంచిబాహా డవయ్యా ! అన్రను తిస్పాభట్లు' 
గారూ! యం ల చెప్ప'నేర్తురా ? హాశ్చ్న ఫల 
భాగాలు ఇప్పుదురా? 


తిప్పా: ఓహోేవళా! మహాచెప్పుదుమే. 
అధి. నేటి వళ చెప్పుండ, 


తంజా పురాన్న దాన వముహానాటకము 109 


వగా 
తిప్పా ఓహోపహళా ! మహాచెప్పేమే తదనం సంవత్సరం 


తాజేటుమాసనం అర వ క్తెట్టింబేది వంచ మిాశుక) వార 0 
పంచమి _నూటడెబ్రై రెండున్న రాబరక, _ మరిన్ని 
మంచిగా ఈఅక్షరమేందిరా తెలియలేదు. 
మంచి:- అన్నగారూ ఈఅక్షరం “బొ” గాదవవే! 
తిస్పా?- ఓరీ ఆగుడిసేదిరా! 
మంచి: అదా, చాకుగుళ్లో దీ శ్రమిస్తే చీ 
తిప్పా: సీవంటికొడుకు కలిగినందుకు తం డిని *చిఅనక మరెవరి 
ననేపు ! ఓరి, అదిగాదురా! పా” వలె ఉందిరా. 
మంచి;- అన్నగారూ! ఆఅక్షరం “పా” అవునే 
తిప్పా;- ఓరి! ఆగుడుసేదిరా ! 
మంచి;- అన్న గారూ! పాకు గుల్లో దీర్హమిస్తే (క్స్‌ 
తిప్పా: ఓరిమంచిగా! చియ్యో పియ్యా చీడెదేరా శుద్ధిచేసి 
చూ'తాం, 
(మరిన్ని తిప్పాభట్లు పంచాంగం చెప్పేది) 
పంచమి శుక్రవారం పంచమి నూటడెబ్ఫె రెండు 
న్న రా బరకం మూలానక్షతం నూకెన చిత్‌" ౦ భె రెండున్న రా 
ఖబరకం పోగా ఉపరిపూ ర్యాపాఢ పడమటింటి విరాంభట్ల 
కొొదుక్కు- అకిగండనామయోగం ఆతనిశే చతుప్పాత్క-రణం 
నన్నూరు. రాత్రి 'త్యాజ్యం పదహోరు ఖుడియలమిోదను. 
అధికారి అడిగేది; -పప్పుతిప్పాభష్టుగారూ! పికప/శ్న చెప్పుండం 


200 యక్ష గాననుు 


తిప్పా: ఓహోహో ! మామహాచెచ్పేమే. ఉదయారూఢథఢ 
ఛతాలు చూచిచెప్పేము. ఉదయం  తూర్చునను, 
ఛత్రం రాజుదగ్గరను, ఆకూథఢంమేవం, అశ్వని భరణి 
కృ ల్తెకాః పాదంమేషం. భరణి సెళ్లులోను, "మేషం 
మేకలమందలోను, వృషభం ఆవులమందలోను, మిధునం 
(స్రీ పుగమలుగూడిన చోటను, కర్కాటకం బొక్క 
లోను, సింహం అడవిలోను, కన్య పుట్టంటను, తుల 
"స్ట్రైవానియింట్లోను, నృశ్చికం వీడకలకు చ్చెలోను, 
ధనుస్సు వట్టినవాని చేతను, మకరం సము నంలోను, 
కుంభం కుమ్మరివానియింట్లోను, మోనం 'చెరువులోను, 
పండెండు రాసులున్ను యిక్క_డినక్క_డనే ఉండేది. 

అధికారి; ఓయి తిప్పాభట్టు! పొంతనాలు చెప్ప వోయి. 

తిప్పా: చెప్పేము మో'పేశేమి! | 

అధికారి; మాసేకు మెల్హమరాజోయి. 

తిప్పా; ఎల్హమరాజా? ఆ ఈ ఊ ఏ కృత్తిక. కృ కా న్ర్రయోః 
పాదం రోహిణి. రోహిణి మృుగళి రార్లం వృషభం 
"కార్తి “వాయాడుమైల 2 అని వుళ్ళముడయాండు 
చెప్పి నాడుగనుక, మిరు వృషభం, మోకు నాహానం 
శునకం. 


అధికారి: కొట్టు కొట్టు పస్వుకిన్మే బాహ్మడా, సొంతనాలుచెప్తూ 
మంకు యేమేమిక ప్ఫుచున్నా నోయి. 


తంజాపురాన్నదాన మహోనాటక ము 21 
-కెప్పా; పొంతనాలుచెప్పేమయ్యా. 


EA నాడీరజ్ఞః కన్యకా కంఠస్యూతం, అన్నాండు గనుక 
నాడి వైద్యునికి తెల్సును. రజ్జు నిమితేకాం[ డచేతఉండును. 
గ్ర్రీదీశ ౦ అడగచేపనిలేదు. పదహాకుపొంతనాలున్ను 
అలాగు నేడన్న ది, 


వా. అనిన సృత్రమధికారి యేమనుచున్నా(డు,. 


అధి; ఓయి తిప్పాభట్లు! మిరు ఎవ్యరెవ్యరు వ స్తికోయి? 

"తప్పా; మేమా, పుల్లగూర యెల్లంభట్ల్టు, పుల్లాకుల మబ్టుభట్టు, 
చెనుగొండ కొండుభట్లు, కుంటి సర్వాభట్లు, గుడ్డితికు 
మలభట్లు, చెవుడు సింగరిభట్లు, త్య్వభట్లు, సత్య 
మంగలం నాష్ట్రండు, సుత్తిమ్ము అంబీరాయిశా క్ర; 
“కావాలంగుడి అప్పంవాభ్యారి, కజ నూరి ఆచాంబి ళ్ళ, 
మాత బ్లుభట్లు, మాపెదభి శ్రాలుగాడు, పినభి క్షూలుగాడు, 
మంచిగాడు, మాయింటిఆడునారు, ఏకు మొదలైన 
చారం వ స్తేమయ్యా. 

అధికారి) మహా మేలయ్యా; ఎండనక, వాననక, మంచనక ౯ 
వమూలనక, మహాన స్తిరయ్యా, నత్ళంవేశయితే ss: 
'చేముగాని అటుగూర్పుండుండ. 


వొ, ఆసమయంబున సత)మధికారి చెంతకు త్యాగానకు 
- రాగభోగాలవారు వచ్చిరట యబటువలెను. 


౨02 7 యక్ష గానము 


ది. అంతట నావేళశనాయధికారి 
జింతకు నొక యింతి చెంగల్యబంతి 
వుగువలమేల్చంతి మారునిదంతి 
సొగసుక త్రై మిటారిసొంపుల నెలవు 
ఆటలసాటల నారంభపాటి 
బోంటి, యూర్వళిపాటి పోణిమిగలది 
తనవగ వారకాంతలంగూడివచ్చి 
యనువుగాశు)తిగూర్చి యధికారిపజ్జ 
రాగముల్‌ పదములు రహిమిోరంభాడి 
ఇాగముల్‌ కొన సరగునవచ్చె. 

ద 


Griese 
a 


ముఖారి! ఆటతాళము॥ 

నాలుంగొప్పును బెట్ట జా పూలనరులనుజుట్టి 
జాలువాసాలువ - మేలిముసుంగుయబూని | 
వీలాలకలు తన్ను _ నెమి గొల్వ సాని 
వాలు(గంటియొక తె .. వడిగం దావచ్చె॥ 


చా, ఆవేళ తాటోటుసనటల తుటారి వచ్చెనట యటువోజెన్న 


ద మిట్టపండ్లు 'మెట్టక ండ్డు , సొట్టమూతి యాడించుక 
మిట్టపడుచు మిండల _ మితి, వచ్చెనవుడు loi 
నేగదా మేలు నెలత లిందరిలోన 
బాగుగా సొట్టపాద మొక్క_కుగాని! loi. 


తంజాపు రాన్న దాన మహానాటకము 208= 


నగా నేలు నెలతలందరిలోన 
బాగుగా మిట్టపండ్లు ఒక్క-కుగాని 131 


వా. వచ్చి యాసానిమ చచ్చెకంటులు సత్యమధికారికి నల్లా" 
ములుచేసిన, వారలంజూచి సత)మధి'కారి యీవునుచున్నాడు. 
(బోగాలవామ నలాముచేసేది సలాము సలామయా.. 
(హోన్యం) తెండన్‌ తెండన్‌ 
అధి : ఎవ్యరో మారు వడనుండివచ్చినారొ (| 
వా. అనిన నాననజగంధులు ఏమనుచున్నా రు. 


భోగాలనారు : అయ్యా, తంజావూరి సత్స)మధికారి నెల్లూరి 

¥ య్యుల్లము రాజు దొడ్డ యీవికలవాడనివిని మాసీమనుండి: 
పస్పిమిమేము విద్యావతులము. మిమ్ము ఆటపాటలచేత' 
మెప్పించి నీచేత 'త్యాగమందవచ్చినారము. 

అధికారి ; మంచిదే భాగ్గవూయును. మాయేలిననారి పాదా 
లకు అంకితమైన పదములలో ఒకపదం అభినయం. 
పట్టుండ మోకు సకల బహువూ నాలున్ను సేము. 


వా. అనిన విని కనకాంగిముదముంకురింప వదశేళిక వినివించె 
నట యొటువ అను, 


పదము! ఘంటారవము॥ ఆది॥ 


పంతమేలరారా .. వింతదానగారా 
రంతుసేయమేరా విజయ _ రాఘవ, మొక్కేర ॥౧| 


20 యక్ష గానము 


దక్కితి దయమిోర నే _ సొక్కితి విడెమోర నీ 
పక్కబాయలేరా నన్ను _ బాళినిచేకోర [౨౪ 
నిన్నేవదినికోరి _ యున్నా రా ఓరోరి 

కన్ను లవిల్తునిబారి. ఘనమాయెనీసారి 3॥ 
ఏరా నన్ను చాల -నేలరా యీో'వేళ, రతుల 
రారాఫ్రసేయమేరా విజయ - రాఘవ భూపాల ర 


నౌ. ఆసముయంబున పప్పుతిప్పాభట్లు వమనుచున్నాడు. 


తిప్పాభట్లు ౩ ఓయి యెల్ళమరాట ! ధంధంయేంది ? ధుంధుం 
యేంది ? ఆర్భాటమేంది ( శళ్గా లేంది 1 అబేందోయి * 

“అధికారి ఏ భోగాలవారు మావన్షకు త్యాగాలకు వచ్చినారయా 

తిప్పా : భోగాలవారనగా ఆడవాశేనా ? అంతాఆడవారో, 
కొంతఆడవారో ? 

అధికారి : భళానోయి తిప్పాభట్లు ! ఎంతరసికుడవోయి ! 

తిప్పా ౩; ధుంధుం అని ఆడేవారు లంజమ్మగా రా గ 

అసె : అంజు నగా చేందోయి ? లంజను అను శ్రగెరందు 
రోయి | 

తిప్పా ఏ ఓహోహో ! మహాఅందురెవూరకమ్ము, పోలకమ్మః 
నూకలమ్మ, పుట్టలమ్మ, ఎక్క-లమ్సు, లంజమ్ము, అని 
యిల్గు అమ గా న్లుకద్దు. మాకు తెలుసునా! భోగాలనార 
నగా నేమిసేతురోయి ? 


తంజావురాన్న దాన మహోనాటకము 205% 


- భోగాలవారు -పెడిదీసేనా 
ng _ చెడితీసేవాశేకాని ens సీవారులేరా ? 
అధి 3 నిదకు సై నడిదిసీవారోయి. 
తిప్పా :- నిదకునె పెడినీస్తే "నేలుకుం్ళే వెండికతీతు శే. 
వా, ఆనమయంబున భోగాలవారు పప్పుతిస్పాభట్లునుజూచి 
యేమనుచున్నా రు. 
(భోగాలవాొరు ప ప్పుతిప్పాభట్ల ఫో చెప్పేది) 
అనరా పష్వుతిప్పాభట్లరాయ,. అగ్ని హోత) చింతా 
మణి, వేదమూరి , 'వేదనారాయణ, నూకు 'త్యాగమిన్సీంచ 
రయ్యా. 
తిప్పా :-_ 'త్యాగమా ! పడమటింటి వీరంభట్లు కొడుక్కు (పాణ. 
త్యాగమే. మంచివే. త్యాగము ఇ'చ్చేముగాని ఒకపదం 
పాడండిమా తాం. 
"ద॥ ఘంటారవము॥ ఆది॥ 


చనకివానిజో నామోడి - ౩ శోసుకొమ్మచేరు 
చనవులేనిచోట నింతి _ చన వెట్టుఈడేరు | 
వనజాశి చానికోనమై - దినదినమువోరు 
కనివినియుండి మానైనా - కాదనంగాలేరు inh: 
తిప్పా :- ఓరిమంచిగా,! ఈలంజమ్మగారిచేత ఉండేది అబక 
షరా? 
మంచి *- కాదే అది తెడ్డే, 


306 యక్ష గానము 


తెచ్చా :_ ఓరి తెడ్డే తబకకాదవరా? ఓరి అదిగాదురా అందులో 
నుండి మేమే అనేదియేందిరా. 

మంచి :_అన్న గారూ ! అందులోనుండి పిల్లి మేమే అంచుంచే. 

తిప్పా “ఓరి అవనరా. 

'వెంగసాని : రంగసాని, పలుకసాని ముద్దు, ఈతిప్పాభట్లు మంచి ' 
రసికుని కొడుకుగాడు. వీనివద్దవచ్చి వినిపిస్తి'మే మనకు 
త్యాగంవచ్చిన స్టే. మనసీముకు మనంపోదాం రా చే. 

రంగ :_వెంగసాని, మనంవీని. ..... శియెరంగక వచ్చినందుకు 
వానికి తేగ్గపాటలుపాొడి యిచ్చింది రాబట్టుకొని పోవ 
లెనో ఊరిశేపోదురో (తిరిగిన్ని దర్వు వినిపించేది) 


ద చెనకి వానితోగూడి. .. 

"వెంగనాని :-తిప్పాభట్లు, నీను తంబురమాచి అబకకాడా అన్న 
ప్పుడె సీరసికత తెలిసె, చాలని కొదవక(1) తలాడిం చనల 
తలాడిం చేది యిక చెయ్యింగదలించవ'లె, ' 

హోస్యం._కూతురా, తిప్పాభట్లుకు వాయు'వేతీ-ేది. 

తిప్పా :-ఓహోేహోొ ! నీలి చలమేంది? పులమేంది? పోశేంది? 
గీశేంది ? ఇది నామనసురాదు. ఊహా, 

భోగాలనారు *_అయి తే మోామనసువచ్చే పదమేమయ్యా. 

“తిప్పా “అయితే చెప్పేం వినుండ, 


దం పష్షైవర్థనము సెట్టి కా ప క్రైండక్షింతలు'పెట్టి 
దిట్టతనేమున పవ్వ _ తిప్పాభట్టు రారా ink 


తంజాపురాన్న దాన మహానాటకము 20 


అంచున్ను మోరు యిషువలె పాడితే మోాకుధోవతో 
భోగాలవారు:. తిస్పాభట్లుగారూ ! మిరు ఇన్ని చుట్లు బెట్టు 
చున్నారు. మాచేత ఇన్ని చుబ్టుకాదయా, 

తిప్పా - అయితే మోకు ధోవతియిచ్చేదిలేదు. 

భోగా;. అయితే పదం వినిపించేమయా. 

దః పకువరనను, 
ట్‌ థి 
వొ. అనిన తిప్పాభట్లు మరియు నేవునుచున్నాడు. 

తిప్పా; ఇషువలె పొడుచున్ను నట్టువంవేసుకుని ెద్దతాళం 
యిత్తుకొని 'చేతులుత్రిప్పుకొంచున్ను. గడ్డుబిరబిర 
తి) స్వుకొంచున్ను అభినయం'చేసికొని కాలుకదలింపు 
కొంచున్ను ఆడుండ, 

హన్యకాడు అనేది: "పె్దరోలు 'మెడకట్టుళొని మీరు ఆడుండం 

బోగా. ఈలాగు మోరు ఆడిచూపుండ, 

తిప్పాభట్లు ఆట విన్పింబేది, 
ద, ప్యైవర్లనము పెట్టి - పమ్షైండక్షింతలు పెట్టి 
- దిట్టతనమున పప్పు _ తిప్పాభట్టు రారా॥ 

/(తయ్యక (తణయ్య. (తయ్యక (తయ్య., (త్రయ్య(తయ్య. లే తోక 
తక_తె. తకతై. .తెయక తైయక, తేయక శైతైతె. ఇషు 
వలె మోరు ఆడుండ. 

ఖోగాలవారు;- అఆజేనమయ్యా, 


908 యక్ష గానము 


(ఆతీకున్నే బోగాలవారున్నూ ఆడేది) 
దం పస్షైవర్ధనము సెట్టి ప స్టైండక్షింతలు “సెట్టి 

ఇషువలె బోగాలవారు విన్సించగా తిప్పాభట్టు చెప్పేది; అమూ 

వలె గాదమ్ము లంరుమ్ము ఇషువలె కోపులు పట్టుండ, 
బోేగా:- తిరుగ విన్సిం వేది, 

దం పన్షైవర్ధనము పెట్టి (కోపులు ప్యోది) 

విప్పా... అమువలె గా దేలంరుమ్మ. ఇషువలె మండలంవట్టుండం 
హాస్య;- కూతురా, యిషువలె మండలంసట్టి ఆడవే. 
(బోగాలవాము మండలంపమైది. తల్లభట్లు తిప్పాభట్లునో చెప్పేది) 

వమమ్యా ! పప్పుతిప్పాభట్లుగారూ ! వంగివంగిమూాే' 
జీంది? శివమాడేటట్ట: తలకాయ ఊచేడేంది! ఇబేమాలెన్ప, 
ఉండలేదేం 

(తిప్పాభట్లు తల్గుభట్లుతో చెప్పెది 

శ్‌రి తల్లుభట్టుగా! ఉత్తరాది వెంగసాన్ని జక్కు-లరంగ 
సాన్ని చూస్తే ఒడలు యెహో పోచున్న దిరా. 
హోస్యకాండు:-వడలు ఎపెఫోపోతే అప్పాలు యిషహపేవచ్చును.. 
తిప్పా:_ ఓరి, -అదిగాదురా! మరిన్నీ పట్టి వస్సున్న దిరా, 
తబ్లుభట్లు:- అదేమయో! తిప్పాభట్టుగారూ! శమైత్యమా మోకు. 

౧౧౫ లి a 

పట్టివచ్చేది. 
హోస్య:- పైత్యం బట్టివస్తే నాచేతదుడ్డుగోల ఉన్న దే. నడ్డివిరుగః 

వడ్డింతును, . 


తంజాఫురాన్న చాన మహానాటకము 209 


తిప్పా;- అదిగాదురా! యొక్తుక యొగ్తుక వస్తుందిరా. 

తల్లుభట్లు;. అదేమయ్యా తిప్పాభట్లు! చేగులా యొత్తుకవచ్చేదిం 

హోస్య:- ఎగ్తుకవచ్చేది నెత్మిమోద గంపా. 

తిప్పా; శర, అదిగాదురా! వస్తుందిరా, వస్తుందిరా! 

తల్టుభట్లు;- అదేమయా ! పడవుటింటి _వీరంభట్లుకొొడుక్కి- 
చేటువచ్చేది. 

తిప్పా; అది అవునేకచా. మరివస్తుందిరా వస్తుందిరా. 

తల్లు;. అదేందోయి తిప్పాభట్లు ! లంగువు గారి తల్లిచేతిదుడ్డు 
గజ్జదూస్తే అల్బాచమననమా వచ్చేది. 

తిప్పా: ఓరి, పట్టుపట), 

తల్ల; అదేమయా తిప్పాభట్లు |! నగరగోదానమాపప్పేది ? 

హాస్య: ఓకి నన్నుగూడా ప్మటా.'కాలువిరగబడుచున్నాను. 


తీప్పా?. ఓరి గిరగిర తిరుగుచుందిరా. ఉత్తరాది 'వెంగసాన్ని 
జక్కు-లరంగసాన్ని పటకసాని ముధ్దునుంజూ'స్తే జంగాల 


తల్లు;. అదేమయా బొంగరమా తిరిగేది! 
తప్పా. పర్కి అదిగాదురా. లంజమ్మగారినిచూ స్తే నావా 
మెత్తుశ వస్తుందిరా. | 


వా, అనితిప్పాభట్లు సానికూతునింజూచి యేమనుచున్నా డుం 
14 


210 


యశ్షగానము 


(తిప్పాభట్లు రాగానచది'వేపద్యం) 


శంకరాభరణ _ ఆటతాళం 


కూ)స్సున్నున్నవి కోకిలంబులవిగో కో లాహల ష్య కియన్‌ 
'వేస్సున్నాడు మనోభవుండమీషుగా 'వేమారునీవున్న నున్‌ 
మాస్సుందానను నీకుధర్శమమ'వే కుద్దాత్ముడన్‌ బా 

వ్నొడన్‌, 
((తెస్పున్నా నిదెగూర్హ మొక్క-టిర తింేలింప వేలంరువమూా 


హోస్యకాండు;- ఒకగూర, మా తెచ్చేది? నూకుమాళ్ళు తెస్తే 


"జెసి వి, లేకుంకే నడ్షివికుస్తున్నా ను, 
వాలి Go నాలో 


వెంగసానిమాట:- నిన్ను రతించేలించేది మాయింటి యాం 


వా. అనిన మరియు నేమనిననరుచున్నా డు. 


ద 


“వెంగ 


ప్రక్క-కు రాగద'వేనాదర్శ-పవిత్యవిచ్చెద'నే | 
ము) క్కే_ను సీపాదములకునేను ఓ._మోహనాంగిరా వె! 


-లెప్బాభ కు నీ బాాహ్మణుడవు, లంరులకు మొక్కు 


దురా! మాకేల దోనంక 'ట్లవయా | 


హోస్యకాడు:- వారు అన్టేఉండసీ నాకాళ్ళకు “మొక్కేవు 


"వెంగసాని? తిప్పాభట్లుగారు ! నెమరు పెటేదేందయాకి . 
౧ లు 
తిప్పా. అదా గానుగపిండి నములుచున్నా డ, 
ఇంగ; తిప్పాభట్లు! గానుగవిండి నమలకుంశే ఒక విణెం'వేనూ 


వోరాదూ, 


తంజాస్త్టరాన్న దాన వుహోనా టకము 211 


తిప్పాభట్టు:- వెంగసాని వీడ్యం'వేనుకంశేను మరిన్ని కెల్లించి 
నజ్లాండును. 

హోన్య:- జలదా రా శన్టించేది! 

తిప్పా;- అదా గానుగపిండికి తలగిరగిర తప్ప్వుకవచ్చును. 

వెంగసాని;- తిప్పాభట్టు, మోకు యించుక వెత్యశరీరమో ! 
తలగిరగిర త్రప్పుక వస్తుందంచున్నా రు, 

“తిప్పా? వెంగసాని అవువలెగాకుంశు మాయింటియా పె నన్ను 
తన్ని యేల ఛీ అనును. 

తిప్పాభట్టు, "పెండ్లాం యె విమ్మమాట;-అవునోషూ మ్మోబతున్థు_ 
నేతన్నదిన్ని మోాలంరులతో చెప్పవ'లె,. 

'వెంగసాని: - తిప్పాభట్లు! సీవలపషుండసీ నిన్నుజూస్తే నాకు 
చేగులెన్తుక వచ్చుందే. 

ద॥ మంచిగానిళోజే నేటి _ పంచాంగ మిచ్చెదచే! 

వంచనసేయకలంరువముగారొక _ పారి అవనరాదపే.!ి 


సంగసాని?_ తిప్పాభట్టుగారూ! అహనగానేందయా! 

తిప్పా: నెంగసాని, అహనంగా అహంట'కాదపో. 

"నంగ? నన్నవ.నేది! మాయింటి ఆపెనే అషందువుం 

'హోన్యకాండు:- వారినీ అషనవద్ధు; వాయింటే ఆపనూ అవన 
వద్దు. నన్నపనువమూా (బతి కవుగాని, అయ్యా వయసా 
అయిదుమాళ్లు దిశేదినాలు పోయంగా (ఖీ వారివెంటా 
పడేది నావెంట పడరాదు. 


212 యరక్ష గానము 


తల్గుభట్లు:- ఎందుకో పోస్యకాండు,. వారింట్లో చెంబెత్తుకు 
బోతినంకే. 

చెంగసాని:_ రంగసాని, యీ తిప్పాభట్లు నావెంటనే పడు 
చున్నాడు నీ వెంటనే పడరాదు, 

రంగసానిమాట:- నీమీద అతనికి వలవుకాగా నీనెంటపడు 
చునా ఇదు 

వెంగసాని- వానివలఫు అముండనీ వాన్నిజూస్తే నాకు పేగు" 
'లెత్తుకవస్తుందె. తిప్పాభట్ల, మాకు ప్రదక్షి ఇంచే సేది' 

శోవెలకు ప్రదక్షిణం చేయరాదు. 

విప్పాభట్టు;- మాపాలింటికి కో వెలు జేశ్రండు అంతానీవే. 

వాం అనిన ఉత్తరాది 'వెంగసాని పప్పుతిప్పాభట్లను జూచి" 

మరియు 'నేవునుచున్న ది. ఖం 

వెంగసాని:.. ఏమయ్యా పప్పుతిప్పాభట్లుగారూ, మిరు "పెద్దలూ 
ఇట్లు మాట్లాడుదురా, 

తెప్పాభట్లు చది'వేపద్యం: 
ఏపాగాధము లేలే 
భావీంపవేమి మిట్లిపడెదన'డే లే 
శాహాయన,న్ర మిచ్చెద 
రోపుంబులు మాను “మేము రుగ్వేదులమే. 

హోస్య కొడు:.. దానికి'చ్చే 'కాపూయివస్ర్రం నాకుఇ్రమ్ము, కొ త్తెను 
సానివలె చుట్టుకొ'నేగాని, 


తంజాపురాన్న దాన మహానాటకము 218 


బా, అనిన పప్పుకిప్పాభ' ట్టు మరియు 'నేమనుచున్నాడు. 
ద, మంచిమాటలాడ'వే నాజంచేలు- తెంచుకుందునషవే। 
కంచిగరుడసేవ 'సేవించుఫలమెన్ల _కలికిధారబో సెనే। 
హోన్యకాండు:- సీను గడ్డము తెంచుకుంశే 'నేదుడ్డుగోల వితిచి 
"వేతును. 
'వెంగసాని;- తిప్పాభ టూ, నాకు ఛారబోసేది మిోాయింటిదానికి 
భఛారబోయి, 
వొ, ఆసమయంబున 'కావాలంగుడి అప్పంవాధ్యారి, నాజ్జిండూ 
అంబిరాయండు 'మొదలైనవారితోవచ్చెనట యెొటునలెను, 
ద. తప్పుగంతులెవేయుచు _' తలతలే యూచుచు 
అప్పంవాధ్యారినచ్చె = అందరు మూడ 
వా. ఆ'వేళ పప్పుకిప్పాభట్లు అప్పంవాశ్యారినిజూచి యేవను 
చున్నాడు. 
తిప్పాభట్టు:_ అప్పం చాతళ్యారి యింగేయిరుం. 
అప్పంవాత్యారిమాట:- యొదుబిళెనాంజిన్‌, తిప్పాభ ట్రనింగే 
యిరుక్కచొలా?న్‌, యిదుపరిశుద్దమూనస్థలమో, 
నాంజినిమాట:- ఆప్పంవాత్యానె, యిదుపరిశుద్ధమా నస్థలమూా 
అప్పంవాశ్యారిమాట:.. అదెప్పొడి 'భిశెనాజ్జన్‌, 
నాంజినిమొట:- యిదిస్పమహజనమాణిక్యత్తాళ్‌ (ప్రసరిచ్చెడం 
అప్పంనాత్యారిమాట:_ భళాభళా యిన్నెక్కొాన్నో మనశ్ళుద్ధి 
యాచ్చి, 


214 యక్షగానము 
అంబిరాయనిమాట:. అప్పంవాత్యార, సనెవ ళ్లంకుకిచ్చిరొ, 
మలశుద్ధి యాఘరుదుక్కు.. 
నం అడ అవ్పిడి యల్ల విళాయి. మనశ్ళుద్ధి 
యాచ్చి యంగి కేన్‌. అప్పిడియన్నో లింగపురాణ త్తిలే 
శ్లొల్లి యిరుక్కు_రుదు,. 
'వేశ్యాయాదర్శనం ఫుణ్యం స్పర్శనంపాపనాశనం 
శయ'నేసర్వతీర్ధాని సురతంమోక్ష సాధనం॥ 
ఎన్ను సొన్నా ప్పాల, అద్యమేనఫలంజన్య యన్నాప్పాలె, 
యింగధానె సక లతీర్థంగ్లళుం యిరుక్కుురదు, ఫఘట్టియా 
వాయిరుక్కురుధానే యిరుం, 


అప్పంవా త్యారిమాట: అదెండా తెలుంగా పప్పుతిప్పాభట్టితనిక్క-. 
ఫరి పార్క-రాయోా. 


లిప్పాభట్లుమాట: వున్నూూగ్లె కుట్టినాప్పా లె పార్కు- లేన్‌. 


అప్పంవా త్యారిమాట; వునకొ్కొ-౦డా యి త్తినరళావళి, అహో 
, వారమ్మిణె మహజనవమాణిక్నల థ్‌ ల్‌ . 


జోగంది: యేనయ్యా ట్‌ యె త్రినపొట్టు. 
అఆలక్క-రీర్‌* 


అప్పంవాశ్యారిమాట: నిదానోమవాజన. మాణిక్య శ్తాళావదు- 
జోగంది అఆమయ్యా, 


ఆప్పన్‌ వాత్యారిమాట; అహో మహజనమాణిక్యమెయివళేర్‌ 


~ 


వాక ఇ 


తంజావురాన్న దాన మహానాటకము? , "2" 215 


kx 

మహాజన మాణిక్యంమాట: వాత్యారయ్య, "పెర్నోట్టు వనూణి 
క్య'త్తాళరి యిీిరొః వుముకు్యూం _అవళుక్కు_౦ యిబ్బడి 
యాపోచ్చూ. యివళ్‌ శామత్యం యిట్టబోదు, కన్నియ 
భిచ్చి మూళువన్షం అవళీళూత్తుం బొరహోతిరింజిర్‌ + 
మరందిరొం 

“పెర్నాట్టునవూణిక్యంమూాట: అయ్యనుక్కు-క ౦ "జెరియిమో. 
అం గెయిల్లో నాట్లం, అవళ్‌ అళక్కారాళ్‌ వ్లుమె తలే 
(డాళీపొం+ 

అప్పన్‌ వాత్యారిమాట:; రీహహోహోోొ, తెర్నాట్టుమాణిక్యమో, 
నన్నో యిరుక్కి-రాఈాో! 

పెర్నాట్టు మాణిక్యంమాటః అయ్యనుక్కు- యిప్పన్దాకం దెరిం 
జెదె. వుంగుళాయి వుమ్మెక (డాళ్‌ విట్టుక్కానాల్‌ తెడి 
క్ర్మొ-౦డుఫాలాం. అడవోడా వరడా. 

అప్పంవాశ్యారిమాట: అడఅడా అంబిరాయ పెర్నాట్టుమాణి 
కర? శనం ప స్త్ర 
కత్రా? పొదతాడనం పణ్ని నాల్‌ ధన్యోస్ని 


నా. అని మరియు కావాలంగుడి అప్పంవాత్యారి వుపహాజన 
మాణిక్యమునుం జూచి 'యేమనుచున్నా డు, 


అప్పన్‌ వాత్యొరిమాట: పళపళా మహజనమాణిక్యమో మహో 
గస్పియా యిరుక్కు- రాయిమ్మిణే నటనం చిణ్గువాయో, 
అందఅ్మగహోరత్సి లె చవ్యప్పనాయక్క-ర్‌ కయి లెఅస్టృ 
నొడపిశాముభవార్‌ అౌశెఅరశక్కా-ల్‌ భాగం పర్మిగహం 


౨16 యక్షగానము 


పణ్నియిరుక్క_యిలె అరక్కాాల్‌ భాగక్యాంరన్‌ పప్పూ 
తిప్పాభట్ట నండెనటనం బ్యణదెన్న, పోనవరగ్గం అంద 
£  త్రిక్కా-రర్‌. విఘ్న ంబణ్నా యి'లెనామెన్నో అర నెలం 
యెరయిల్‌ వీడివిచ్చాం అరియాయొ. 


మహజనమాణిక్యం మాట: అయ్యా అర నెలం విడివిచ్చేదు 
అరి వనయ్యా. అయ్యా వాత్యారయ్య నె యిం 7గవారు 
వయా, యింగవారుం బిళ్ల మాక్సి ళ్ళి. అయ్య నాడా 
కెళవి యళక్కి-రాటి యన్నాణెవా. వుంగుళాయి 
యాళెవా, అః అ? తన్ని ఫిపోడాం 


అప్పన్‌ వాత్యారిమాట: అడ అంబిరాయ మహజనమాణిక్య 
త్రాగ్‌ కటీషిచ్చాల్‌ యిన్నక్కొ-న్నొ ేహపవ్శిత 
మాచ్చిదుం 


వాం అసి నాబ్దుదిక్కు-లున్ను చూచి మరియు'నేమను చున్న ది. 


మవహాజనమాణిక' యాట, అయ్య అప్పన్‌ వాత్యార యనే 
"తెవరిమార్‌ లచ్చికప్సోరి, యాయిరుక్కయి'లెయిం గుం 
మంగుం పోయినామెనాడో 0. ి త్త ౦వర శెచ్చికురొం. 


అప్పన్‌ వాత్యారి మాట: అడనాంజన్‌. మాణిక్య -అ్తాళుక్కు- 
మున్నెదు చిన్నెదు. ముదువ్రుంమారుం యల్లాంఅఖండ 
మాయిరుక్కు రుదు. 

వోనస్యకాడం; అప్పన్‌ వాత్యారయ్య నే, యమ్ముదు వెప్పారుం, 
చందనక్క-బ్లువ్చో-లె యిరుక్కు_రుదు. | 


తంజాపురాన్న దాన మహానాటకము B17 


నాజ్జనిమాటః అప్పన్‌ వాత్యారె, మహాజన మాణిక్య క్తార్‌ 
తొప ప్వూంకొండుప్పొడుంచాల్‌ + అఆనాలుమెను పకల 
శౌ నత్యారివుండొం అనన్‌ కే లేలెప్పారుం, అవళ్‌ వెత 
సుఖక్మా-రి యాయిరుక్కు..'రాళ్‌ గ్‌ 

అప్పన్‌ వాత్యారిమాట: ఆనాల్‌ వారుమిశె. నటియిమ్మిణొ, 
నమ్ముడ మె లెవొరు చీందుపాడి నటియిమ్మిణా. 

ద తుప్పడి శెలియల్‌ కొండుతొలయా విర హాంతన్నాల్‌ 
అప్పంవాత్యారయ్యం వందారన్న మె పారడి! 

'హోస్యకాడు; అప్పంవాత్యారె అవ ళే యెన్నెకు నింజకు చింజ 
పార్కు_-రాయి. యెన్నె స్పారుం, 

"అప్పన్‌ వాత్యారిమాట న్‌్‌ 
అడఅంబిరాయ " మహజనమాణిక్యత్తాళ్‌ నమ్ముడయ 

తొప్పుదుప్పటిక్కి- వళియిక్షైళ్‌ ,యిందత్తుప్పటి అన్నన్న డకొచ్చా 

టన్‌. కృష్ణరాయంగలె వస్త్రదానం పృత్మిగహం పణ్నినదు. 


“అయం పటీ మే పితురంకభూషణం | 
వీతామువో'దె ్యైరపయుక్త యావనంో 


యన్నాప్పాలె యొప్పిడి భిళాపార్తు పాత్ప్తుక్కుడుక్కు యదు. 
“అంబిరాయనిమూాట :- 


అప్పంవాళ్యారె.అదుక్కొనానొరు వుపాయంచొ(లెన్‌. 
-పాక్కు.నెళ్తల పాడుం, 


౨16 యక్ష గానము 


అప్పంవాత్యారిమాట = 
కారుమికౌ మహాజనమాణిక్యత్తాల్‌ ం వీడియిమ్మి ణె.. 

పాక్కు_ నెత 'లెపిడి. యింగెవీడి, అం7పిడి, 

హోన్య'కాడు:- మవాజన మాణిక్య ్తాళుక్కు. ప్పొడుపాక్కు- 
'వెక్తి'ల యిరుక్క-ట్టుం. మహజనవాణిక్యత్రాళవళాయి. 
యెనక్కు- ప్పొడుం స్పాక్కు-వెత లె, అప్పంవాత్యార 
యిందపుళు త్తప్పాక్కు. యెందనందయి'లె పోరిక్కిక్టూండు 
వందిర్‌ * 

అప్పన్‌ వాత్యారిమాట ఇ 
'తాయిక్కె-ళ విక్కి"యెతి, నె కుడుత్తాలుంనన్ని వుండె. 


నా. ఈలీరున వినోదిచేతికియ్యంగా ఏనోది అప్పంచాత్యా 
రిని వమని పొగడుచున్నాడు. 


కునోదిమాట :-.. 
శీ హోోహూోపోరుం పోరుమయ్యా పోరుంబి శె. అప్పావో 
రుం. అడఅప్పచ్చిపోరుం సద్దు, ఆండవన్‌ నభయ.యిప్పిడి యల్లా” 
యిరుక్క-వేణుం. ఆండవన్‌ పృ'తాపత్తి నాలెయిన్నెం అప్పంనా 
త్యారయ్యన్‌ అప్పన్‌' వాత్యారయ్యన్‌ గోతం, 
బోగాలనారు ?_ 
స , యేనయ్య అప్పంవాత్యారయ్య నె! వుంగళాయి కయితే 
కూత్తుప్పాత్తు 'స్పాక్కు- వెత్తిళ 'యోడె శెలవిట్టిర్‌. పోభాదొవు 
మ్ముడచ్చందం. 


తంజాపురాన్న దాన మహానాటకము 219° 


అప్పంవాళ్యారిమాట ఇ 

అడఅంబిరాయ కూత్తుప్పాత్తధాం విల్లంగమావందు 
విళుందఖె యిదుక్కు-ప్పాంగెదుభిళాయ్‌ ం 
అంబిరాయనిమాట :- 

వాత్యాగరె ముందిక్కూ-త్తుప్పాత్తానె. అంద తెలంగన్‌ .. 
వప్పుతిప్పాభట్టన్‌ అవన్‌ పొడువానేపణ కె. 
తిప్పాభట్టుమూాట్మ :- 

అచేమంచున్నావురా అరవసోబె. 
అప్పన్‌ వాత్యారిమాట చ్‌ 

అడఅంబిరాయ 'తెలంగన్‌ వైయ్యల్‌" గాకరానానె 
అంబిరాయనిమాట :;. 

నాత్నారె తెలుంగన్‌ దిండియన్‌. అవనోజెవాయిక్కు- 


డుక్క-'వెండాం. వారువుయా. కరాత్తుప్పా-త్రాప్పో'లె యాచ్చు ధే 
పణందక్కి-త్పి మెళ్ళనళువువోం వారుం. 


వా, ఆసవుయంబున పస్సతెవ్నాభట్లు ఏమనుచున్నాడు. 
తిప్పా -రావొ లంర్హవుగారు. అరవవనాడేమిచ్చీని. అల్పుండు 
పరమలోభి. పటుపట్టవమా శ లంర్ఫ ముం 
బోగందానిమాట : -వమయ్యా పశ్చేది 2 


తిప్పాభట్లు ?_ఊరిశేప ట్టు అటుపట్టు per ఒకడత మదా 
నంపట్టు. 


౨90 యక్షగానము 

-బోగవమా'సపెనూట :-మాకు దానమేలనయ్య్యా,. త్యాగమియ్యా 
వలె గాక. 

తిప్పాభట్లు :-ఓరి మంచిగా ! _ 

మంచిగాడు 3- ఏమే అన్నగారు! 

“తిప్పా 3-మొన్న కోముటివారిపడుచు నమర్రాడినప్పుడు గృహ 
యిజ్ఞంచేస్తే వీనంకాసులు దశ్షిణయిచే రే. ఆకాసులు 
కొొంచురారా,. 

మంచి ;-అన్నగారూ, ఆశాసులు గోచిపాతనుకట్టుకొని అగిడి 
తలో ఈదలాడబోయినప్పుడు పడిపోయొనెం 

“తిప్పా వీరి, చెత్తినాడా ! సీశోయీందిపోరా. పట్టుపట్టవమ్హా 
లంరుముం 

బోగం దానిమాట _ఎమయ్యా ప్య్టేది గి 

“తిప్పా? ఊరికేపట్టవమ్మా. రాయపాళెఫు చిన్న కాసు. 

బోగమాపెమాట :- కాననరా'నేంది * వీనమనంగానేంది! 
మోాథోవతి యిప్పీంచవయ్యా. 

అప్పా "_అచదేవక్ణా మంచిగా, 

మంచిగానిమాట :-వమే అన్నగారు! 

తిప్పాభట్ల ఒవిరాయమ్మ యెషుబోయిరా ? 

“అప్పాభట్లు పెండ్లాం యొగనముమూట :-వమి అవ్రునసష్యూ పన 
'రాన్కు-కనవుదెస్తిరి ? అవునూ ఆవ్ర కుడితితాగలేదు. 


తంజావు రాన్న దాన మహానాటకము విల 


తిప్పాభట్లు :_.ఓసే అషువలెకాదె అవు ఫులిసినకుడితి తాగదహచే! . 

యభఖృమవమాట;: అవునూ, కుడితిపులిసిందో చప్పఉందోచూడుండ. 

తిప్పా :_అవునషె పిన్న భిక్రాలుగాడు విస్త రాకులకు బోయెనే. 
నచ్చినాడపవే. 

యుల్ల్నమ్మ :-అవునషూ, మోకు అనృపాసనాన్కు_ సమిదలున్ను _ 
కూడా "తెవు ౦కే, కాగా యింకారాలేదు,అవునషూ, 
సత్సం'వేళ 'యింకా యెంతసేప్రవట్లు, 

శ్‌స్పా వ-మీసి, పాదచ్భాయ'వేసి అడుగులుకొలవవె. 


యనల్లమ్మ:-అవు. చాలు, నేనాఅడుగులు కొలిచేది. "పెదభిశ్లూ 
లుగాణ్ణి కొొలువవనుండ, 


ఛభీక్షాలుగానిమాట !-అన్న గారూ, పాదచ్భ్బాయలు'వే స్తిని చడ. 
మట నాలుగ డుగులున్న బే. 

తిప్పా :అయితే పండ్వెండు సుడియలాయెను. ఇప్పుడు నువర్ల. 
కాయగా కందిపప్పుసండి కుమ్మురిస్తు న్నారు. 

యల్లమ 3-కొదువా చెప్పుండి నాకువశంగాదు, 

హోస్య'కాడు నాకు అంతకంళు వకంకాదు. 

తిప్పాభట్లు :-సతం'వేళకు ఇంకా నాలుగు ఘడియలుపట్టును. 

యామ :-అవునషూూ పిన్న భిక్షాలుగాడు ఆకలంచున్ను పోరు 
సెట్టుచుస్నాడు. ముంతయిచ్చేగాని యింతలో నాలు- 
గిం ధు పోయివ స్తేరు. 


222 యక్ష గానము 


శివ్పాభబ్లు:- ఓసి, ఆలౌకికమా! కూతుచూస్తున్నా నే. 

యల్లమ:- అవు చాలు మోబతుక్కు_ కూతువొకటి కొదవా ! 
దానిచేత కూతుదూస్పి'వే డానిచేతికి మిధోవతియిచ్చి 
డానిముడ్డి వెంటనే పొండ, 

ఇిప్పాభట్లు;- వోసి, అవువలెగాబె నీచీర అడుగుచున్న దె. 

-యల్లమ;_ అవు, వలెవలె, మిాబ్రతుక్కు వొప్పని మొకానికి 
“వేయి వికారాలంచున్ను ఇన్నివికారాలుగానలె మంచి 
గాని కౌపీనమున్ను మిధోవతిన్ని ఇచ్చి పొమ్మనుండ, 

హోసన్గకాండు!- మంచిగాని కొపీనమున్ను ఇయ్యవద్దు, నీచీరా 
యియ్యవద్దు, నాచీర యిచ్చేగాని యింద, 


వ. అనిన విని తిప్పాభట్లు ధోవతి యిచ్చి బహువమూనశనమూ 
వేసి యేవునుచున్నా డు. 


_ 


తిప్పా: ఓపోయి, ధర్మాత్ముండ! స్యతమధి'కారిి యాలంర్రుము 
ధోవతి దోచుక పోవుచున్న దయా. 

-అధికారి?- ఏమయ్యా, తిప్పాభట్టు ! "శేళికభూచి బహుమానం 
చేసి ధోవతి దోచుక పోచున్నారు. భూయో భూయో 
దోచుక పోచున్నారని సీవేమురపెమైవు. సీదిండితనమూ 
మానవుగద ! "నేవలసిన దుప్పట్లు యిచ్చేగాని వూర 
కుండవోయి, 


వ. ఆసముయంబున సగయంపాకులు వచ్చి ఎచ్చరించలా 
"సత్రవుధికారి బాహా స్పలవిడిచే క/మమెటువలెను, 


తంజావురాన్న చాన వుహానాటకము 228 
“అధికారి? ఓయి కుంటిబ్బాహ్నణుండ, రావోయి! 
వ అది విని తిప్పాభట్లు ఏవమునుచున్నా (డు. 
_ తిప్పా! ఓరి మంచిగా! ఆకుంటి బ్రాహ్మణుళ్లై పిలుస్తున్నాడు. 


ఆకుంకిబా9 /హ్మాణుండు సత) మధి కొరికి ఏమిగావలరా* 


మంచీ. వాడె అధికారికి 'మేనపిన్నమ మనమరాలి మొగని 
భావమరది. 


చుస్పా?- అయితే వునమున్ను ఆకుంటి బావ్మాణుని వలెనే 
వత్తామురా. 


ద॥ సౌశాష్ట్రము। ఆది, 


'వెంటనంటి ముంచిగాండు - వేదము చదువంగా 
కుంటుకుంచు నచ్చె నూత. కోలచేంబూని! 


అధికారి. ఓయి, కుంటి బాహణుళ పిలిస్తే స్‌వేల వస్తివోయి: 

తిప్పా: ఈవూళ్ళొ నాకం'కే కుంటిబా/వ్మాడు యెవరు ? 

అధికారి: సీవు కుంటివాడవా 1 కొట్టు కొటా). వోయి పొట్టి 
చ్యాహ్మ డ రానోయి. 

ివ్చా;- గీరి మంచిగా! అధికారి అల్ల పొట్టి బ్రాహ్మణ్ణి పీలా 
స్తున్నాడు, ఆయధికారికి వాడేమి ప. 

మంచి; నాడే వారిపినతేండి)కి తోడబుట్టిన యన్న. 

తిప్పా; మనమున్ను వానివలెనే నత్తామురా. 


224 యక్షగానము 


దరువు! గుమ్మ కాంభోజి! ఆది॥ 
మిట్టనుదుట చేటంత _ మేధావి బొట్టు పె 
ఐాట్టిబాపడై వచ్చె - పొదలుచు నపుడు! 
లు లె 


అధికారి: ఓయి, నీవు పొట్టినాడవా ? కొట్టు కొటా). ఓయి' 
పొకుగాటి బ్యావ్మా ౦డ, నీవురానోయి. 


తిప్పా; ఓరీ, మంచిగా ! అల్లపొడుగాటి చ్రాహ్మళ్లే పీలుస్తు 
న్నాడు వాడు యెవడా, 


మంచి? వాడా! నారమ్మ మొగడు. 
తిప్పా: మనమున్ను అషువలెనేవత్తామురా 


ద! ముఖారి॥ ఆది॥ 
వడిగసోదెపడుచు శోభనాలు- పాడుచు రాయగా 
పొడుగాటి నాహ శఇణుండై వు- ప్పొంగుచువచ్చె 1౧|| 
తంజాపురవాసునకు.. దళితరిపూల్లాసునకు 
మంజాలదరహాోసునకు... మన్నారుదాసునకు _ 1౨ 


అధికారి అజేనూయి, పొడుగాటి బాహ్మాణే విలిస్తే స్‌ేల 
వ స్పివోయి! 
తిప్పాం నేదా మన్నా రుకోవిలప్రుర మంత పొడుగాటి డాహ్మణ్ర 
నాకన్నా పొడుగాటివాడు యెవడు! 
అధికారి: సీనుపొడుగాటివాడవా? శొట్టుకొట్టు, వ్‌ నత్తి 
(బాహా గడు రావోయి. 


తంజావు రాన్న దాన వమహానాటకము 225 


తిప్పా: ఓరీమంచిగా, ఆయధికారి అల్ల న శ్రి బాహ్మాక్ణ కిలుసర్తి 
న్నాడు. వాడు ఆయధికారికి యేవిగావలెరా! 
మంచి: వాడు వారన్నకు తండి). 
తిప్పా; మనమున్ను వారితండి)వ'లెనే వత్తుమురాః 
అవా 


ద! రేవగు ప్రి! ఆట॥ 
ము'క్తెదువలతోడ- ముచ్చటలాడుచు 
న త్తి బ్రాహ్మ డైవచ్చె- నలుగురుమూడ॥ 


ము ్రైదువ; అవునషూ, చేగెషువలెనున్నాను + 
తిప్పా; నీవా, వోసి ఆ రంభకువలెనే వున్నావే. 

తిప్పా: ఓసి, నేనెృువలె వున్నా నే! 

ము కైదువ; అవునూ, మిరు నాపాలింటి ఆ సీమన్నారాయ౫ణ 
వలనే వున్నారు. 

అప్పన్‌ వాత్యారిమా టః సింగల్‌ "రెండుపేరుం పాతక్క-ణుక్కు- 
నానెప్పడి యిరుక్కు_3న్‌. 

తిప్పాభట్లుమాట: నీకొరంగుపోలె యిరుక్కు-రాయి. 

అధికారి: అదేవోూయి, అల్ల న కిబ్బాహ్మణ్ణి వీలి స్టే నీవేల 
వ  స్పివోయి! 

తిప్పాభట్లు; సీమలో నాకంయె నత్సిబా)వ్మాడు యెవరు! 

అధికారి? ఓయి, + నీవు 'తెచ్చుకోలు నకత్తివాడ వింలేకాని నిజ 
మైన నత్తివాడవా! కొట్టు కొటావోరి, 
15 


226 యక్ష గానము 


అధికారి? పీయి, కాలీకావడిచ్రాహ్మడ, రావోయి. 

తిప్పా: ఓరి మంచిగా! అధికారి కాశీకానడిబాహ్నాణ్డి పిలుస్తూ 
న్నాడు. వాడు ఆయధికారికి ప. 

మం-చిగాదు: వాడా! నానికి వొక మైన అబ్బ. 

తిప్పా: మీరి మనమున్ను వారిఅబ్బవలనే వత్తాముగాని తల్ల 
భట్టుగాని చేతికావడి తియ్యరా. 


దరువు! 


'కా'వేరిలోస్నా నము'చేసి_ కాశికావడి మూవున బెట్టి 
ఈ వేళతిప్పాభట్లు హరిహ్హరీయనుచు వచ్చె! 


అధికారి; ఓయి, కాశీ కావడిబాహ్మడ, స్నానముబేసిరావోయి. 

తిప్పా: ఓరి మంచిగా! అధికారి స్నానముచేసి రమ్మంచున్నాడు' 
ఏటికిబూయ్యమం'కే యేరు దూరముగదా. అగడితలో' 
నెలే మొసలి యీాడ్సుక పోను, ఇంతలో సత)'వేళతవ్పి 

_ వోకుండా కొనసిగఅయినా తడిపి ముడి పెసికొందాము.. 

ఇసుమంత అలాచమనము చేయరా, 

మంచిగాడు: అన్నగారు, నాకు వుచ్చరాలేదే. 

తిప్పా: సీకి మంచిగానికి వుచ్చరా లేదంచున్నా డు. ఎషువలెనే! 

యలమ: అవృనషూ, పడు'చుసుడియనికి నవమయానకు వుచ్చ 
రాలేదు. అంద్కు- నేనేమిసేతు! 

er భధ ముంతలోస్‌ శ్లై శ్లైనాతీనుక రారా 





తంజాపురాన్న దాన మహోనాటకము 227 


వ, అని సిగముడి'వేసుకొనివచ్చిన పప్పూతిప్పాభట్టునుజూచి 
'నతమధికారి యేమనుచున్నా డు. 


అధికారి: వమోయి, అప్పుడే స్నానముచేసివస్తి వా? 

తిప్పా: ఓహోహో స్నా నము'చేసివసి మే! యిదిగో నాసిగచూడూ 

అధికారి: ఎక్క-డస్నా నం వేసివసి వోయి! 

“తిప్పా; ఏట్లోను. 

“అధి; వరెక్కడ చెప్పమా! 

తిప్పా; ఏరా ఇగ్టోనిమాకుల(?) బైటికి దక్ష్ని అముగాను. 

అధి: మంచిష్ట్రామాణికుడవోయి. ఆడేదల్లా దబ్బరలే. కొట్టు 
కొట. తాళు, తాళ్ళు తాళు, రావోయి రావోయి 

. మాయీలినవారు చ్రాహ్మణ్యహుభువులు గనక మేను 

గ్రాహల పరీశ్షించరాదు. నీవుయెట్లూావున్నా పూజ్యాడ'వే 
అటుగనక సకలమెనవారున్ను పసాపడవిచ్చేయరయ్య. 


ద 


ఎరుక ల'కాంభోజి॥ రూపకం॥ 


అవ్బాలువడలును.. అతిరసములు 

పప్పుభ క్షి ంపను పప్పు_తిస్పాభట్లువ చ్చె! 
చయంచినీళ్ళవాండు; అయ్యలాకు-అవ్మూలాకు 

అయ్యలక మ స్తలం క య్యలకమ లకు! 

పెద్దలకు పిన్నలకు శీతళపాతాళ 

పచ కర్పూర పరిమళగంగామృతం॥ 


౨26 


యక్ష గానము 


ది. ఆ వేళనాసత్రమందు భూసురలు 


వ 


వేవేలుచోట్లకుం 'బెనలౌడువార్వు, 
నొకరిముందర నొకరొకరినిందో)చి 
యొకరొకరినిబట్టి యూంగెడువారు, 
వరుసగా. దమతమవారిని జోట్లు 
సరుదుకొమ్మని పం క్షి సాగెడువారు, 
అంక ఇంబులుపట్టి యమరం గూర్చుండి 
కొంకకదొప్పలు గుకుడువారు, 
ఆకులు'వేసి పాతాభిఘారంబు | 

పాక టంబుగంజేసి వడ్డంచువారు, 
నూరుంగాయలు నుప్పు నూరుబిండ్రమరం శ 
ఉారులుం గూరలు సదో్యోఘృతంబు 
పప్వుశాల్యన్న ముల్‌ పచ్చళ్ళు సిర 
లప్పడంబులు పరమాన్న 'మోాగిఠలు 
అతిరనంబులు వ కలంబళ్లు పెరుగు 
చతురతమిజంగ నవరించువారు 
అమ్మలక య్యల కన్నంబటంచు 
నెమ్మివలసినది సిరి )ంచువారు. 


ఇక్కడ ఆశీర్వాదం'చేసి ఛారపోసి తిముగద్విపదవిన్పించేదె 
“ అనేన (శ్రీవైష్ణవ తదీయారాధ'నేన భగవాన్‌ సర్యా 


తంజావురాన్న దాన మహానాటకము 229 


తృకః (శ్రీరుక్షిణీనత్య భామా హేమాబ్దనాయి కాసమేక 
(శ్రీ రాజగోపాల స్పుష్రీతో వరదోభవతు” 

దెం ఆపోశనంబిడి యారగింప్రుచును 
బాప్రుసత)ంబని పిణుతించువారు 


తిప్పాభట్లు సోతుముచేసేది ౩ 
సీర తల్గుభట్టుగా, ఇమువలె మృష్టాన్న ముగా సత్రము 
'పెస్టేరాజును Shs పరంంతములో ఎక్క-డ 
నేనామాస్త్తి మా!నసన్న బియ్యమన్న 'మేంది!కందిప 'ప్పేంది! 
నొన్న కొద్దెచయ్యేంది! ప పమైజేః సికరార లేంది! వలసినంత 
పరమాన్న మేంది! వడలేంది! అతిరసాలేంది! మగడ 


పెరుగేంది! ఓహోహో! ఎంతనంభరమోయి! 


ద్వి. ఈతీరుభుజియించి యితవుగా “నన్న 
దాతా సుఖీభవ త్వామనుచు "లేచి 
గజ్జున ల్రేంచుచుం గరములుగడిగి 
బొజ్జలునిమురుచు. బొదలుచువచ్చి 
పీడెముల్‌ దీసుక వేడవో గుంపు 
గూడుకవచ్చిరి కుతుకంబుమోాణి. 


వ. ఇవ్విధంబున మృష్టాన్న ౦బులు భుజియించి సంతుష్టాంత 
" రంగ్యులె సత)మధికారి చెంగట పప్పూతివ్బాభట్లు అప్పంవా త్యా5 
ముదృలైన కోటివిప్రులు మెచ్చుగా నచ్యుతవిజయ'రాఘవ 
- భూపొలు. నేమని యాశీర్వదించుచున్నారు. 


3280 యక్ష గానము 


ఆశీర్వాదము: 

అ నేన(శ్రీవైస్టవ తదీయా రాధనేన భగవాన్‌ న ర్వాత్మకళ 
-(శ్రీమల్టణీనత్యభామా హేమాబ్దనాయికాసమేత (శ్రీరాజగో 
పొాలస్స్పుపనన్నస్ట వరదోభూత్యా అస్య యజమానస్య స్వాతీ 
నక్ష లే తులారాశౌ జాతన్య శ్రీరాజగోపాలస్వామి దిన్యాను 
గ వాల మన్నారుదా సాసర నామ భేయాలంకృత వక్షస్థలస్య 
-అచ్యుతవిజ యరాభువాచార్య నామభేయ స్య _తన్యనహాకుటుం 
బస్య సపఫుత్యుక స్వ సబాంధవన్య సపరివారన్య తేవుస్టైర్య ఆయు 
రారోగ $ ఐశ్వ ర్యాభిప్రదో భూయాదితి భ వంవోజనుగ స్రస్టాంతు 
తధాస్తు. యజనవూనన్య స్వామ్యమాత్య సుహృతో శ రాష్ట్ర 
దుర్ల బలాఖ్యానాం సవూనాం 'రాజ్యాంగానా ము వరో తీరం 
“భూయాదితి భవంతోజనుగృహ్లాంతు. తథాస్తు. 


వ. అని యాశీర్వదించిన తదనంతరంబ సత)మధికారి వార 
“లకు యథోచిత బహుమానములు చేయంగా చారు సతమధి 
కారితో నేమని తెల్పుకొంచున్నారు. 
తిప్పాభట్లు మొదలైనవారుః- రావోయి సతమధి కారి! వలిన 

వారి కటాక్షూన ఈసతమందు మృష్టాన్నముగా భుజి 
యి స్తేన మాకు ఇంకొకమనవి వున్నది. 
“అధికారి. మహాభాగ వ్రమాయెను తెలుపరయ్యా. 


తంజాపురాన్న దాన మహానాటకము 281 


bt 


లీప్పాభబ్లు:- అడ అపురవాతా న అయ్యనోడె శొల్లి ey 
వారుం, వారుంబిళి అప్పంవాత్యారి అడతిసా సభట్ర' 
యొనక్కు "తెలుంగు తెకియాడె. సీచానేశొబ్లు మహో 
రాజనోడ సత్ర త్తిలే మృష్టాన్నమా భుజియివ్బాస్పోల 
యాచ్చే, కొరయుంళో న్లివిడుం. 


తిప్పా: ల టా మేము తెల్ప్చేమంశు నంకోచనువు., 

అధికారి? ఏలనయ్యా సంకోచం! వూర శే తెల్పండ, 

తిస్పా:_అడ అప్పంవాశ్యాశె మేలేయెదుభిళా. 

అప్పన్‌ వాశ్యారి:_ అడతిస్పాభట్టా, సీ తెలింగిలే యేదోకొళం 
నాల్‌, యెనక్కు- అెరియుమో. 

లెప్పా:_ అయితే లంజ. 

అప్పంవా త్యారిమాట:- అడ, మెలా, నాలుం శో"ల్లుం లంజా” 
అలంబొ, యున్నో శొ న్ని యే, యిందకూ క్షైళుత్తుయెరుక్టు 
తెరియుంబిళె, సంకోచమేన్‌, షపణంకుడాముల్‌ కూత్తి 
యార్‌ వంచాల్‌ తావిళెయెన్నో ఫఘట్టియాళ్‌బ్లుం. 

తీప్పాభట్లు:- అడవోడా వున్నోడోయేదు, వినవయ్యా యల్లమ 
రాజయ్య లంరువుగారు. *. 

అధికారి? లంరుముగారు యేంది! అనతలచెస్పుండ, 

తిప్పాభట్లు;- లంరుమగారనంగా యందే. లంగరుమవముగారిచేత 

వొకసారి అషనిపించవలె నంచున్నారం. ఇదిమాూమనవి. 


282 యమక గానము 
వ. అనినవిని సత్రమధికారి నవ్వీ 'యేమనుచున్నా (డు, 


అధికారి. అదెవరో వెంగసాని, మేమో  జక్కు-లరంగ సాని 
రావోపలుక సానిముద్దు, ఈ పప్పుతిప్పాభట్లు అప్పం 
వాత్యారిగారు మహాదూరేళాన్నుండి వచ్చినారు. 
మంచియోగ్యులు. ఏరికి వూరికే వుండవశంగాదంబ. 
ఏ8ని సంతో షపెట్టుండ. 

హోస్యగాండు:- వూరికేవ్రుండ వశంగాకుం'కు నాచేత దుక్టునోల 
వున్నది. 

వ. అనిన విని సానికూంతు 'లేమనుచున్నా రు. 


భోగాలవారిమాటలు:- రంగసాని చెప్పేది; పరాకా యెల్లను 
"రాజుగారు! పప్పుతిప్పాభట్లుగారికి వ్ర త్త రాది వెంగసాని 
యందే వలను. మమ్మేల వార్ని సంతోమపెట్టుమంచు 
న్నానయా,. 

అధికారి: జక్కులరంగసాని, పటకసానిముద్దు, ఇంతేనా విటుల: 
వలవించేది? మో కులవిద్యగాడా వలచి వలవీంచి, సొలసి 
సొలయించి, చాక్కి-చాక్కి-ం౦చి, దక్కించుకొనిముందులోా 
మాయలా అడ్డగించుకోవద్దా! 


ఖభోగాలవారి మూట ; అయిళలే మోచిత్తమే వచ్చీని. 
అధికారి : తిప్పాభట్లుగారు, మిరు ఈరూపానవుంశే (స్త్రీలు: 
తీసిపోదురు. మితపోమహిము చేతను మున్ను చ్యనన' 


తంజావురాన్నదాన మహాోనాటకము 283 


మహాముని రీకిని దివ్వరూపము ధరించి చేదుకగాపీరితో 
పిహరించవయ్యా. 

తిప్పాభట్లు : అయితే మామనసే వచ్చీని 

భోగాలవారు : యల్లనురాజుగారు, మీరు వమ్ము తీన్నాభట్లు 
నెంటపొమ్మ'నేనే కాని మా చేత శేళికవిని బహుమానము 
శాయవగ్దా. 


అధికారిమాట : భాగ్యమా యును. ఆతీరున్నే మోకు న ass 
బహుమానాలున్ను సేసేము. మాయేలినవాక ఆన 
లీచ్చిన పదాలలో ఒక పదంపాడుండ, 


భోాలవారు : మహాభాగ్యమాయెను. ఆతీరున్నే వీనిపించేము 
పదము : అయిదునరాలిచ్చితి - నదియేమిరాయని యడిని'కే 
అయిదువళాలవు గావాయని. యతివ చతురులుపలి కేవ 


మాటనేక్చుల వాండుగడా .. మన్నారుబేవుండు 
బోంటిరోయ్‌వముని - పొగడుదునేను 1౨|| 


సరి పెనలిచ్చితి నెంత _ సరసుండవంకును | 
సరిె పెనలియ్యవాయని - సనకియకందువలా'డెనే 191 


వలరా నన్నింత _ యేతువా యంపేను | 
ఏలరా నన్న నేది - యింతి, నీనెజవుననేె to; 
వః అనిన విని సంతుస్టాంతరంగుం డె సత )మధి'కారి ఆకంబు 
శంఠథులకు తాంబూలాంబరంబుల బహూకరించిపంచిన నా 


234 యశ గానము 


మించుబోణులు దివ్యరూపముధరించిన నవ్యవుదనావ తారా 
తఊజాపొరుని6 'జేరవచ్చిన యనంతకంబ మదనకదన వ్యావారుండు- 
బపారుండు వచ్చెనంట 'యెటువలను,. 


దం నీరజముఖులందటు _ నెమ్మితో < గొల్వలా 
పొారుండు నున భౌ - కారుంటడె వచ్చెను! 
వ. des వచ్చిన యానవమన్మృథుండు ఆకనకాంగీ 
సంజూ-చి మనుచున్నా (డు. 
పదము! కొమ్మారోసీగబ్చి జా గుబ్బలుగోరంట Es 
అమ్మక చెల్ల యారిన _ న్నంట రాకురా lot 
కలికి నీమీద మేలువాండనె - బిగి కొంగిలింప'వే! 
చెలువుండని దుడుకులేల _ చెల్లదుపోరా tot 
మోవి తేనలియ్య'నె నా - ముచ్చటదీర । 
సివగబెలియునుర చెర _ నీటుకాండ | 131. 
వన్నెలాడి మరుశేళి _ నన్నేలుకోవె। 
కన్నుల విలుకాండ నీమాయ -_ నిన్నానులేర to 


వ. అని మజియు నేమనుచున్నా (డు. 
(మన్మథుండు వినిపించేది) తందనాతన తాన, 
ఉత్త రాది వెంగసాని + 


జెంగసాని మాట : వరా? 
వున్గథుని మూట ఏ జక్కుల రంగసాని 1 


తంజావురాన్న దాన మహానాటకము విలిక. 
రంగసాని మాట : ఏమిళా | 
మన్మ్మథునిమాట వ పటకసానిముద్దు ! 
మున్దుమాట : ఆచేరా |! 
మన్నథునిమాట ఇ మనం యెక్కడ వున్నామా |! 
మున్దుమాట : కోవిల్లోవుండామురా ? 
మన్మథునిమాట * కోవిల యెక్క-_డనో ? 
ముద్దుమాట : కోట్లారా, 
మన్మథునిమాట * కోట యెొక్కడనో | 
ముద్దుమాట : తంజావూలళ్ల రా. 
మనుథునిమూట : ఆం హో, వమనయీలినవారు లచ్చ బాయలకు. 
వంటకం 'వేసునే ఆతంజావూ రా. 


వెంగసాని ౩ ఓరీ బాయండా ! నిన్నబంతులు సాగి పప్పూ. 
పాళథవనా కజ్ఞూలూ PE “నీవూ పెండ్లాం, బిడ్డలూ. 
బోంచేసిశే మరసీవా ? వూరికే వుండా) వోరి, 

అవీ we.) / 

మన్నథునిమాట * నెంగసాని, "నేనెవరో ! 

నెంగసానిమాట : నీవే నవమన్మథుండవు గావటా), 

మన్నథునిమాట ; అముతోడూ లే, పట్టు పట్టు, పళ్లెం, 
పళ్లెం, కేక వేసిఆయ్యో, వూరికలిగితే, అప్పే కొబ్బెరా 
సారపప్పూ, గస్కగస్మలూ. 

వెంగసానిమాట : ఓరి గనగనలన రా. 


286 యక్షగానము 


మన్థుథునిమాట జాజికాయ జాపతిరి, వొస్తు, అవిని(క్రీ న 
శీది, 
నిన్ను నసడచబాసి నిమిష మైనను శాళ _ సెలంతనో | 
యొన్న రాని మోహాన _ నింతి, నీమోవి నేనె 
యియళ్ల'వే 1౧1 
తీ 
న. అనిన విని బోగాలవారు చోడుగూడి నటించిరట యుటు 
వలను | 
దరువు! 


పారులిరువురు సాని _ పడంతులతోయహాడి 
కూరిమి నటించిరి _ నేకవుప్రులు మెజియ | 


భర తవాక్యము 


ఇవ్విధంబున ననవరత లక్ష బావా కాన్న దాతయగుూ 
మన్నారుడాననృఫాలునకు హే మాబ్దనాయి'కా రాజ గోపాలకులు 
ఆయురారోగ్యంబు లమితభోగభాగ పంబులు సంతానసమృద్ధియు 
సామాజ్యాభివృద్ధాయు సకల దొిగ్విజయంబును పాలించిలాలించి 
రక్షింతురు గాక, మన్నారుబేవికి మంగళం॥ 


సతమరులు నాటకం సంపూ రం. 


ANDHRA UNIVERSITY PUBLICATIONS. 





1. ENGLISH 


(A) Humanities and Sciences. 


RAMALINGA REDDY SASHTYABDAPURTI COMMEMORATION 
Vow. Part I—Sciences (Rs.10/-} 


Do. Part II—Humanities. (Rs. 15/-) 
No. 46. CALENDAR THROUGH AGES AND COUNTRIES 
by Prof. M. N. Saha, {Rs. l—8-—0) 


No. 54. Twoftudies By Humayun Kabir, Education 
Advisor to Government of India and Chairman, 
University Grants Commission. Rs. 3—0—0 


(B) Economics and Politics 
No. 36. PRACTICE AND LAW OF BANKING— 
by D.S. Sastry, M.A., C.A.I.B. (Rs. 1—8—0) 


(C) History 

No. ?. BUDDIST REMAINS IN ANDHEA AND HisTO 0౫ 
ANDHRA BETWEEN 225 AND 610 A. D.—by Dr. ౫. 
Subrahmaniam, మతం Ph.D., Ex. Principal, 28. 
aJjah's College, Vizianagaram. (Rs. 2— — ) 
No. 7. ADvAaxoED 520327 oF IxDiA—by the 1 

rof. ౨. ఈ. Srinivasa Ayyangar, Ed. by Prof. (1. 
a0, M.A., LL.B., Professor in History, Andhra Uni- 
versity. Rs. 8—8—0) 
No. 82. A FORGOTTEN HAPTER యా ANDH A HISTORY- 
by M Somasekhara arma, Dept. of Hi _, Econo- 
ics Politics, And ra University. \ 5. 2—0—U) 


No. . isroR¥ ౦0 TH REDDY KINGDOoMS— 

y  ‘Tomasekhara Sarma. (Rs. 15—0—0) 
No. . ra0roRs IN INDIAN HISTORY¥— 

y Prof. K. A. Nilakanta Sastry. (Rs. 2—0—0) 


No. 48. SrvDiEs 0N KRISHNADEVARAYA OF 


VIizIAaNAGARA—by Dr. 0. Ramachandrayya. 
(Rs. 5--0---0) 


ఇ) 


శ 


(D) Philosophy 
No. 24. VIVARANAPRAMEYA SANGRAHA—(English Trans- 
lation) Ed., by న్‌. న. Suryanarayana Sastri, మండ, B, SC., 
Bar-at-Law and Prof. Salleswar Sen, 
M.A., D.Litt., Dn. Phil. (Rs. 6—8—0) 


(E) Science 
No.2 . AN OUTLINE OF THE MINERAL RESOURCES OF 
NDHRA DrsA—by Dr. C. Mahadevan, M. .,D.Sc., 
"adras), వౌ. A. నం. (Re. —8—0) 
No. . SCATTERING OF LIGHT AND THE RAM N  FFECOT- 
y Prof. 5. Bhagavantham, M sc., Hon.D. 6.( ndhra), 
-Professor of Physics, Andhra Unive ty. 


( 5. 15—u—0) 
No. 8. INT RMEDIATE PRACTICAL PHYSI0CS— 
TV. ppaRao, MA ,LT., (Rs. 0—8—0) 
No. : TURAL RESOURCES OF ANDHRA AREA & 
LLIE SUBJECTS A Symposium. (Rs. 2—8—0) 
No. 3 HEMISTRY OF VITAMINS AND HORMONES— 


by Prof. Seshadri and Dr. Rangaswamy. 
5. 12--0---0) 
No. 7. గ ఇం OF GROUPS AND ITS Nee ఖం To 
HYSI AL PROBLEMS-by న్‌. Bhagavantam an 1. en- 
atray du. s. 0/-) 
No. 9. M moirsin oceanography. (5 5/7) 


11. TELUGU 
(A) Catalogues 


No. క. A DESORIPTIVE CATALOGUE OF TH TELUGU 
౯ NUSORIPTS IN THA TANJORE PALACE IBRARY— 

ted by P. ౨. న. Sastri, M.a., Govt. Orie al Manus- 

ripts Library, Madras. (R . 1--8--0) 


(B) History 
No. 39. IxDiANx వయం A.D. 1500 to 1948—by Atma- 
kuri Govindacharyulu. 
[3 Volumes—Rs. 35/-, Each Volume—Rs. 15/-] 


ల్‌ 


(C) Criticism 


«8. KAVITHWATHATHWAVICHARAMU—by Sir C. Rama- 


linga Reddy, M. 4. (Cantab), Hon. D. Litt. (Andhra) 
(Rs. 3—0—0) 
(D) Grammar 


. 44. ANDHRA VYAKARANA SAMHITA SARVASWAMU— 


Part 1I—by Kalaprapurna Vajjala Chi a Sita Rama- 
swamy Sastri Rs. 25—0—0) 


. 47. ANDHRA VYAKARANA SAMHITA న RYASWAMU— 


తన II—by Kalaprapurna Vajjala Ch na Sitarama- 
swamy Sastri. Rs. 25—0—0) 


.d2. DRAVIDA BHASHA PARISEELANAM 


by Mr. 7. Ch. Sitaramaswami Sastri. 
Volume 1. (Rs. 16—0—0) 
Volume If. (Rs. 16—0—0) 
Complete set of two volumes. (Rs. 30—0—0) 


(E) Literature 


2. THE UNIVERSITY LECTURES ON VEMANA— 


by R. Anantakrishna Sarma, Lecturer, Mahara ah’s 
College, Mysore. Rs. l— 0) 


ఎ 21, VYASA NJARI OR COLLECTED SSAYS IN 

Luav)—tby rC.R.Reddy, M.A {Ca ab) Ho. 
:Litt.(Andh ). Ro లి —0} 
0. DwIPADA HARATAM-Vol.l-Edited h _.Laks ml- 
ant m, M.A. s. 10--0--0) 


41. w™iPrAaDA BHARATAM— Vol. II— 


ted by P. Lakshmikantam, M.A. Rs. 12-0-0 


ipada Bharatam— Vol. II] Edit by Vi wa 
J. omayaji, M.A., LT. ( 5. 1రా- —0 
= wi ada Bharatam-Vol. IV Edit by Vi w 
.J. 0 ayaji, మంత, మలి 8. 12 — 
pe set of the four Volumes of పళ 
rata (Rs. 40—0— 


Tra slation An Commentary of Sapthasat 
ramu- D.V.Sit aramaswamy, M.4. (Rs. 3—0— 
- Pane mi-Athes on Ranganatha Ramayana di 
yasamu u—by Dr. .R. Reddy—Edited by G.S. . 
charya (Rs. 2--0-- ) 


4 


(GC) Science 
No. 83, A Text Book on Trignometry (in Telugu)— 
b ము. Rangachari, M.A., B.L., M. R. College, Vizi - 


garam. (Rs. 4—0— ) 

No. . Text Book on Zoology (in Telugu)—by R. 
eshaiya, M.A., Annamalai University, Annamala - 
nagar. (Rs. 5-—8—0 . 


Ill. SANSKRIT 


(A) Vyakarana (Grammar) 

No. 6. Chitraprabbha—A commentary on Haridikshita's 
La husabdaratna—by B. Hari Sastri—Edited with 
n by Mahamahopadhyaya Kalaprapurna, Tata 
Su varaya Sastri, Maharajah’s Sanskrit Co ege, 
Viza agaram. (Rs.38— 0) 

No. 26. uruprasadam and Guruprasadasesham—E ited 
by  hamahopadhyaya Kalaprapurna Tata Su ba- 
raya astriand Peri Venkateswata Sastri—Part 1. 


{Rs. 7—8—0) 

Do. do. Part 11. (Rs. 10--0--0) 

No. 51. Paribhashendu Tippani Nagesagudartha Dipika, 
by Mr. వ. Venkateswara Sastri. (Rs. 25—0—0) 


(B) Nyaya 
No.7. Sangameswarakrodum—On Jagadisa’s Siddhanta- 
Lakshanam—by G. Sangameswara Sastri.(Re. 0-12-0) 


(C) Vedanta 
No. . Vivaranaprameya Sangraha (Sanskrit Text) 
dited by నొ. న. Suryanarayana Sastri, M.A., B. Sc., 
ar-at-Law and Prof. Saileswar Sen, వట. D. Litt., 
. Phil. (Rs. 7—8—0) 





THE FOLLOWING PUBLICATIONS ARE OUT OF STOCK. 
1. ENGLISH 


(B) Economics and Politics 
No. The Beginnings of Local Taxation in the Madras 
residency—A Study in Indian Financial Policy— 
868-71—by Prof. M.Venkatarangayya, M.A., Ex.Pro- 
essor, Andhra University. (Rs. 2—4—0} 


To 


To, 
10. 


10. 


అ 


ర్‌ 


4. The World Economie Depression—A Plea for 
Co-operation—by Sir J. C. Coyajee, B.A., LL.B., Ex. 


Professor, Andhra University. (Re. 0—12—0) 
5. India and the League of Nations— 

by Sir J. ౮. Coyajee. (Rs. 2—4—0)} 
12. Fedaralism in Government—by Prof. M. Venkata- 
rangayya, M.A. (Rs.2—0—0) 
17, Indian Politics since the Mutiny—by Sir C. మ. 


Chintamani, Editor “Leader”, Allahabad. (Rs. 2/-)- 
(C) Histo 


. 19. Modern Chinese History olitical, Economic and 


Sociall—by Prof. Tan Yun న an (Chief Organizer, 
Sino—Indian Cultural Society, anking). (Re. 0-8-0). 


(D) Philosophy 


.16. Man—by Dr. Rabindranath Tagore (Re. 1—0—0) 


»* IL TELUGU 
(D) Grammar 


.15. Vaiyakarana Parijatamu—by Kalaprapurna 


V, Ch. Sitaramaswami Sastri. (Rs. 3-—0— 0) 


ళ్‌ 


(E) Literature 


._ 10. History of Sanskrit Literature—Part I. Vedic 


Period (in Telugu}— by M. Suyanarayana Sastri, 
formerly Pandit, University College of Arts.(Rs. 2-4-0) 


.13. History of Sanskrit Literature—Part Il. Laukio 


Period (in Telugu)—by the same author. (Rs.2—4—0) 


. 18. History of Telugu Language-by Dr. ౮. Narayana 


Rao, M.A., Ph. D., L. T., Retd. Lecturer, ౮. ౨. College, 
Anantapur (in two volumes) Each volume.( Rs. 6-0-0) 


.29. Gone Budbareddy’s Ranganatharamayanam— 


Edited by Veturi Prabhakara Sastri. {Rs. ₹--8--0) 


6 


(F) Phylosophy 

No. . Andhra Mimamsa Nyaya Muktavali~(in Telugu)- 
Treatise on Purva Mimansa Darsana- by K.G pala- 
rishnamma M.4., L.T., formerly Lecturer in Or ental ' 
anguages, Government Arts College, Rajahmu dry. 


(Rs. I~ —0) 
(6) Science 

No. 14. Viswarupam—(dealing with the Physical Universe) 
ritten in popular Telugu—by K. Kondayya. M.Sc., 
hemistry Department, Benares Hindu University. 
en es. (Rs. 2—0—0) 
No. 0. 910824 Equivalents of Technical Terms in Phy- 
cs— yA. Balankeswara Rao, B. 50., (Hons), formerly 
* epar ment of Physics, J. V._D. College of Science 

and Technology. 

(6. ౦--12--0 (inclusive of Postage). 


Note—- _pies of the lications ins ckcan be ha from : 
~~ Registrar, d aUnwersity, altair, on p ment 
ecostand os geinadvance ౮000-6609, chool, 
ఆం 626 and “ct Libraries, raries situa ed in 
{i ages and aso School and Co ege Book Stores will 
lowed a trade discount of 1 % on the published 

277 €. 


